రుజయదిలాగు 





చేమకూర వేంకటకవి 


విజయవిలాసము 





చేమకూర వేంకటకవి 


శ్రీరస్తు 
విజయవిలాసము 


చేమకూర వేంకటకవి ప్రణీతము 





వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్‌ సన్స్‌ 
మదరాసు -1 
వారిచే బ్రకటితము. 
All Rights Reserved. 


PRINTED BY 
V. VENKATESWARA SASTRULU TRUST 
FOR V. RAMASWAMY SASTRULU & SONS 
AT THEIR ‘VAVILLA’ PRESS 
MADRAS - 1969. CoPiEs 2000 


పీర్రిక 
స్రీ ఎన్ట్‌షప్రాయారా= 


సుభద్రాపరిణయ మను నామాంతరము గల యీ విజయ విలాసమును చేమకూర 
వేంకటకవి రచించెను. ఇయ్యది తంజావూరునకు. బ్రభువగు రఘునాథ రాజున కంకిత 
మొనర్పయిడి యున్నది. ఈ రఘునాథరాజు క్రీ.శ. 17వ శతాబ్తారంభమున రాజ్యము చేసినట్లు 
కానవచ్చుచున్నది. కావున నీ కవియును ఆ కాలముననే యుండెననుట స్పష్టము. 
విజయవిలాసము వ్రాయుటకు బూర్వము వేంకటకవి సారంగథరచరిత్ర మను నొక పద్య 
కావ్యమును రచించి యీ కృతిపతికే యంకితము. జేసి యుండెను. 


చేమకూర వేంకటకవి ఆంధ్ర నియోగి బ్రాహ్మణ వంశ సంజనితుండని కొందణును, 
భోగినీకుల సంజాతు(డని మణీ కొందజును భిన్నాభిప్రాయులై యున్నారు. ఎట్టికులమున 
బుట్టినను ఈ సరస కవి తన కవితా మహిమచే తన కులమునకు వన్నెయును వాసియును దెచ్చి 
యుండెననుటకు సందేహము లేదు. విజయవిలాసము తెలుయగునం గల యత్యుత్తమ 
ప్రౌఢకావ్యములలో నొకటి యని సకలపండిత జనంబులచే నేకగ్రీవముగా గొంనియాడం 
బడుచున్నది. ఈ సుకుమారకావ్యము వ్యంగ్య ప్రధానమై, ప్రతిపద్య రసాస్పదమై ఉచిత 
శబ్లాలంకారశోభితమై _ వినువారి వీనుల నమృతంపుసోన లొలుకు సరసావచోరచనల 
నలరారుచున్నది. 


ఇందలి యితివృత్తము శ్రీ మహాభారతమునుండి గ్రహింప బడినది. అర్జునుడు 
బ్రాహ్మణగోసంరక్షణార్హమై  విలునమ్ములు గొన _ ధర్మరాజు నంతఈపురంబునం జొచ్చి 
సమయభంగంబు€ గావించుటయు6 దన్నివారణార్థమై భూప్రదక్షిణ మొనర్ప నగ్రజు ననుజ్ఞం 
గొని బయలుదేరుటయు, మార్గమధ్యంబున నులూపి యను నాగకన్యచే వరింపబడుటయు, 
నటమీందం _ బాండ్యదేశాధీశుండగు మలయధ్వజ మహారాజుచే న నితుండై తదీయ 
నందనయగు చిత్రాంగదను వివాహమాడుటయు, నచ్చటనుండి శ్రీకృష్ణుని చెల్లెలగు సుభద్రను 
వివాహమాడు తలంపున యతివేషములో ద్వారకాపురంబు6 చేరుటయు6, గృష్టానుమతిచే దేవకీ 
వసుదేవులొసంగ బలరామునికి. దెలియకుండ సుభద్రను వివాహమై య పురంబు వెడలి 
త్రోవనడ్డగించు యాదవ సైన్యంబుల ౧ల్ఫి యింద్రప్రస్థంబుC జేరి సహోదర బంధుమిత్ర 
సమాధారణముం బొందుటయు, సుభద్రయందు. బుత్రరత్నంబగునభిమన్యుం గాంచుటయు 
మొదలుగాగల విషయంబు లిందతిమనోహరములుగ నభివర్షింపంబడి యున్నవి. 


తండియార్చేట, 
చెన్నపురి. 


వావిళ్ళ వేంకటేశ్వర్లు 


పీర్రిక్ర 


కాఫీ ర్ట 


ఇష్టదేవతా స్తుతి 


_ లెల్లప్పుడొసంగ నీ సకల ధాత్రీ చక్రమున్‌ బాహు పీ- 

రీ లగ్నంబుగ6 జేయ, దిగ్విజయ మీ డీకొన్న చందాన నే 

వేళన్‌ సీతయు, లక్ష్మణుండుం దను సేవింపంగ విల్‌ పూని చె- 
లౌ లీలన్‌ దగు రామమూర్తి రఘునాథాధీశ్వరుం బ్రోవుతన్‌. 1 


' ఉ. శ్రీ కలకంఠకంఠియు, ధరిత్రియు దక్షిణ వామ భాగముల్‌ 

గైకొని కొల్వ, వారి. గడంకన్‌ గడకన్నుల కాంతిం దేల్చి, తా 
నా కమలాప్తతం గువలయాప్తత దెల్పెడు రంగ భర్త లో 
కైక విభుత్వ మిచ్చు దయ నచ్యుతు న్రీ రఘునాథ శౌరికిన్‌. 2 


ఉ. “స్రీ రుచిరాంగి నీ భవన ధవ ధ్రువంబుగ నిల్చు; నేలు దీ 
ధారుణి నీవ యన్న క్రియ దక్షిణపాణి నెజుంగంజేయు శృం 
గార రసాబి వేంకటనగ సిరవాసుండు పూర్తదృషి నెం 
తే రఘునోథ భూరమణదీవు గుణంబుల ప్రోవు బ్రోవుతన్‌. 3 


తే. ధీయుతు6 డటంచు నలువ దీరాయు వొసంగి 
కాయు రఘునాథ విభు వజ్రకాయుం గాంగ; 
వీరవరు€ డని హరు€ డత్యుదార కరుణం 
జేయు నెప్పుడు విజయు నజేయు. గాంగ. 4 





మ. మొగుడుం దమ్ముల విప్పునప్పుడు రజంబున్‌, జక్రవాళంపు6 గొం 
డగడిన్‌ దేజుగ డైన పట్టం దమమున్‌, మందేహులన్‌ దోలి వా 
సి గడల్కొన్‌ తజీయందు సత్త్యము. ప్రకాశింపన్‌ ద్రిమూర్యాత్మకుం 
డగు తేజోనిధి వేడ్క6 జేయు రఘునాథాధీశు6 దేజోనిధిన్‌. 5 


శా. మాద్యద్దంతి ముఖార్చనా నియమముం బాటించు నెల్లప్పుడున్‌; 
సద్యపూర్ణ ఫలాప్తిచే మనుచు నంతర్వాణులన్‌ మామనో 
హృద్యుం డౌ రఘునాథశౌరి యని కూర్మిన్‌ సాటికిన్‌ బోటికిన్‌ 
విద్యా బుద్దు లొసంగి ప్రోతు రతనిన్‌ విఘ్నేశుండున్‌, వాణియున్‌. 6 


శా. బ్రాగల్బ్యంబున విష్ణు శంభు మతముల పాటించి, సర్వంసహా 
భాగం బందు సమప్రధాన గతి యొప్పన్‌ రాజలోకంబులో€ 
దా గణ్యుం డని యచ్యుతేంద్ర రఘునాథ క్లోణిభృన్నౌళికిన్‌ 
శ్రీ గౌరుల్‌ సమకూర్తు రాహవజయ శ్రీ గౌరులన్‌ నిత్యమున్‌. 7 


మ. ప్రకట శ్రీహరి యంటఘ్రి6 బుట్టి, హరు మూర్హం బెక్కి యాపాద మ 
స్తకమున్‌ వర్ణన కెక్కు దేవి సహజోదంచత్సులోత్సన్న నా 
యక రత్నం బని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్‌ 
సకలైశ్వర్యములున్‌ నిజేశువలనన్‌ దా6 గల్గంగాం జేయుతన్‌! 8 


కృతిపతి వంశ ప్రశస్తి 


క. ఆ రాజ శేఖర ప్రియ 
వారిజముఖి తోడు గాంగ వర్ణిలు విమల 
శ్రీరుచిర వర్ణమున ధా 
త్రీరంజన సుకృతి చెవ్వనృపతి జనించెన్‌. 9 


క. ఆ చెవ్వ నృపాలాగ్రణి 
యాచందార్మముగం గాంచి, నరుణాచల వృ 
ద్ధాచలముల( గట్టించె, మ 
హాచతుర సమీర గోపురావరణంబుల్‌. 10 


తే. ఠీవి నచ్యుత రాయల దేవి యైన 
తిరుమలాంబకు ననుజయై తేజరిల్లు 
మూర్తమాంబను బెండియై కీర్తి వెలయ 
జెవ్వ విభుండు మహోన్నత శ్రీం జెలంగె. 11 


క.ఆ మూర్తమాంబ కఖీలమ 
హీ మండల నాథు6 డచ్యుతేంద్రుండు, సుగుణో 
దాముడు జన్మించెన్‌; ద 
ధి 
ద్భూమీపతి రంగధాము పూజన్‌ మించెన్‌. 12 


శా. శ్రీ రంగేశుండె వచ్చి, యచ్యుత ధరిత్రీభర్త యై, భాగ్య రే 
ఖారూడిన్‌ విలసిల్లి, తానె తనకున్‌ గెంకర్యముల్‌ చేసెగా 

కే రాజైనను జేయయాం గలిగెనే యిట్లీ విమానం బహో! 

భూరి స్నిగ్గముగా, మహామణిమయంబుల్‌ గాం గిరీటాదులున్‌? 13 


చ. గెలిచిన గెల్పు, లర్జితతికిన్‌ దిన మిచ్చిన యీవులన్‌ వహుల్‌ 
తలంచిన విక్రమార్కు లొక లక్షయుం, గర్లులు కోటియున్‌, గదా! 
కలిగిన నీడు వత్తు రనంగా6 దగు సాహస 'దాన సద్దుణం 
బులు ధర యందు బుట్టంగనె పుట్టిన వచ్యుత భూమి జానికిన్‌. 14 


శా. వీరాగ్రేసరు6, డర్ణి పోషణ గుణావిర్భూత భాస ద్యశొ 
థౌరేయుండు, మణీతులాదిక మహా దానావళుల్‌ సేయం దా 
నారా! మార్గము వెట్టినట్టి ఘను డాహా! లోకమం దచ్యుత 
కారాణ్మాలీ యొనర్చుష పుణ్య మహిమల్‌ శక్యంబె లెక్కింపంగన్‌? 15 


రఘునాథ నాయకుని రమణీయ గుణగణములు 


క. ఆ పుణ్య ఫలంబుననె ద 
యాపాథోరాశి యైన యల యచ్యుత భూ 
మీపతికిన్‌ రఘునాథ 
కా పాలుం డుదయ మయ్యె జైవాతృకుండై. 16 


ఉ. పుట్టిన దాదిగా6 దనదు పుణ్యమె దాదిగ, వైరిభూమి భృ 
ద్దట్ట  మదంబు దాదిగ, సదా దిగధీశ నుత ప్రతాపుండై 
పట్టమహాభిశ షక బహుభాగ్య ధురంధరు6డజై యయోధ్య య 
న్పట్టణ మేలు సామియె యనన్‌ రఘునాథ విభుండు వర్ణిలున్‌. 17 


మ. రసికుండా రఘునాథు క్రీర్తిసతి యౌరా! తొల్త వాగృంధమున్‌ 
రసవాదంబును, రాజవశ్యవిధి నేరంబోలు6; గాకున్న తై 
క్కసపుం బ్రౌఢ వహించి శేషఫణి మూ6గం జేయం, దారాద్రి ను 
ల్లసముల్‌ వల్క6గ, ఛత్ర చామర మహా లక్ష్ముల్‌ నగన్‌ శక్యమే? 18 


చ. నలువగ నెన్ననైన రఘునాథ నృపాలుండు గల్గంగా మహీ 
స్టలి నిఖీలైక ధర్మములు దామర తంపరలై కలరగేత గొ 
ల్రలుగ నశేష సజ్జన కులంబు సుఖంబు గనెన్‌; సమస్త వి 
ద్యలుం గసటెల్ల. బాసి మెజపై వెలపెట్టె సభాంతరంబులన్‌. 19 


ఉ. శైలము లెక్కి, యష్ట మద సామజ మౌళుల మీదుగా, మహా 
కోలకులేంద్రు వాడి, బలు కొము మొనం బడి, సర్వదా విష 
జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడక వచ్చి కూడి నౌ; 
భూ లలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలమౌళిపై? 20 


సి. రత్నాకరాంతోర్యరా ఏహారుం డొట నగ్రహారము లసంఖ్యముగ6 జేసె; 

నమిత దానవినోది యౌట6 గక్ష్యాంతర భద్రకుంభీక్షణ పరత6 దనరె; 

దషిణ నాయకోత్తము( డట మేలైన మలయజగంధి మండలము నేలె; 

భరత విద్యా ధురంధరుడౌట రంగస్టలంబు రామాలంకృతంబు చేసె; 

తే. నౌర! కర్ణాట సింహాసనాధి రాజ్య భరణ నిపుణ రణోద్దండ బాహుదండ 
జనిత సాపత్స్య సంవాద జయరమా మహీ లలిత కేళి రఘునాథ నృపతిమౌళి. 21 


శా. రాజున్‌, భోగియు, సౌమ్యుండున్‌, గవియు, సర్వజ్ఞాండు నీ డౌననన్‌, 


Beals 


utd 


ల్‌ 


దేజః ప్రొఢవచో వివేక నయ భూతి శ్లాఘలన్‌ మిరిచు నౌ, 
రాజున్‌, భోగియు, సౌమ్యుండున్‌, గవియు, సర్వజ్ఞాండు నెబ్బంగులన్‌, 
యోజింపన్‌ రఘునాథ భూరమణ వర్యుండే ధరామేండలిన్‌. ల్‌ 


- అరిది సింగపుంబల్ల మమరించె నే రాజు మేలు€ దేజికి6 బదివేలు సేయం 


బికిలి బంగరు దిండ్ల పికిలి కుచ్చుల యందలంబెక్కె నే రాజు అక్ష సేయం 
గనక మయంబుగా6 గట్టించె నే రాజు సాటిలేని నగళ్ళు కోటి సేయం 
గంఠమాలిక మొదల్‌ గాం బెట్టె నే రాజు గొప్ప సొమ్ములు పదికోట్లు 3 సయ; 

తే. నతండు విభుమాత్రుడే! బహుళాగ్రహార నిత్య సత్త మహాదాన నిరత పోషి 
తాహిమాచల సేతు ద్విజాభిగీర్ల పుణ్యవిభవుండు రఘునాథ భూవిభుండు. 23 


. త్రికరణ శుద్ది నచ్యుతుని శ్రీరఘునాథ నృపాలు వైఖరిన్‌ 


సకల మహీసురావళికి సత్రము లెప్పుడు6 బెట్టలేండకా 
యొకదొర, యందు లెక్క. విని యొక్కొక నారటికె యింత రొక్క! మిం 
తకు దెగసాగెనా! యనక తా ముద మందిన6 జాలు నెమ్మదిన్‌. 24 


. అడుగుమాత్రమె కాక యంత కెక్కుడుగ నీ జాలెనే యల బలిచక్రవర్తి? 


యా వేళ కటు దోంచినంత మాత్రమె కాక కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి? 

తూంగిన మాత్ర మిత్తు ననెంగా కిచ్చ వచ్చినది కొమ్మనియెనే శిబి విభుండు? 
కలమాత్ర మపు డిచ్చెం గాక కట్టడ గాంగ ననిశంబు నిచ్చెనే యమృతకరుండు? 

తే. వారి నే రీతి. బ్రతి సేయవచ్చు నెల్ల యర్భుల€ గృతార్జుల నొనర్చునట్టి యప్ర 

తీప వితరణికి, మహా ప్రతాప తిగ్మ ఘృణికి, నచ్యుత రఘునాథ నృపతి "మణికి? 25 


తప్పులు వేయు. గల్గినను దాళును నమ్మిన వారిపట్ల దాం 
జెప్పినమాట యూర్దీతము సయ నొకండొరుమీందం గొండెముల్‌ 
సెప్పిన వానికై మనవి చెప్పిన రీతిగ నెంచు; నీడు గా 

రిప్పటి రాజు లచ్యుత నరేంద్రుని శ్రీ రఘునాథ శౌరికిన్‌. 26 


. ఆకారమున నలునంతవాండానె కా హయ సమ్యగారూఢి నంతవాండి! 


యతి దయామతి రాము నంతవా€ డౌనె కా యసమాన గురుభక్తి నంతవాండి! 


యమృషాక్త ధర్మజు నంతవా€ డౌనె కా యన్నసత్త ఖ్యాతి నంతవా(డ! 
యాలంబునంC గిరటి యంతవా౯డౌనె కా యమిత నాట్య ప్రాఢి నంతవాండెి! 27 


తే. రసికమాత్రుండె యంతఃపుర ప్రడీన సార సారస్వతాధార శారికాశు 
కవన కృత ముఖ శుక కళా కలన హృష్ట బుధజనాస్తాని రఘునాథ భూమిజాని? 28 


ఉ. మాటల నేర్సులా! సరస మార్గములా! కొలు వుండు రీతులా! 
పాటల గంధులా! కళలభాగ్యములా! బహు దాన లీలలా! 
నాటకశాలలా! యొకటనన్‌ వల దెన్నిట జూడ నన్నిటన్‌ 
మేటియుం, గీర్తిలోలు(డు జుమీ! రఘునాథ నృపాలు6€ డిమ్మహిన్‌. 29 


వ. అని రఘునాథ మహీకాంతు ననంత శోభన గుణమ్ములలోన గొన్ని యభివర్షించి. 


తే. నన్ను నడిపిన బహుళ సన్మాన మెంచి 
యఖీల విద్యా విశారదు€ డగుటం గాంచి 
యవని నింతటి రాజెవ్వం డని నుతించి 
కృతులొసంగ6 గీర్తి కలదని మతి దలంచి. 30 


ఉ. తా రసపుష్టిమై. బ్రతిపదంబున జాతియు వార్తయున్‌ జమ 
త్కారము నర్ధగౌరవము6 గల్ల ననేకకృతుల్‌ ప్ర ప్రసన్న గం 
భీరగతిన్‌ రచించి మహి మించినచో నింక శక్తు లెవ్వ ర 
య్యా! రఘునాథభూప రసికాగ్రణికిన్‌ జెవి సోకం జెప్పంగన్‌? 31 


మ. కలిగెంగా తన సమ్ముఖం బనియు, సత్కారంబు తాంజేయనా 
తల నెందే శిరసా వహింతు రనియుం, దాంగాక లేదెందు సా 
ధులకున్‌ దిక్కనియున్‌, దయన్‌ మనుపు రీతుల్‌ గాక శక్యంబె వి 
ద్యల మెప్పింపంగ నచ్యుతేంద్ర రఘునాథస్వామి నెవ్వారికిన్‌? 32 


చ. అని గణియించి యైనను, గుణాంశ మొకించుక కలినన్‌ బళా 
యను; నదిగాక మిక్కిలి నిజాగ్రిత పక్షము కల్లు సత్కృపా 

ఖని, యణుమాత్ర మైన నొక కానుక దెచ్చిన గొండగాం గనున్‌; 
మనమున నచ్యుతేంద్ర రఘునాథుండె శ్రీరఘునాథుం డెన్నంగన్‌ 33 


క. కావున స నానరింవిన 
యీ “విజయవిలాస మనెడి కృతి రత్నంబున్‌ 
గేవల భక్తిని గానుక 
గావించెద నని నితాంత కౌతూహలినై 34 


రకా 


తే. 


తే. 


ఉ. 


ల్‌ 


రై 


కృతి సమర్పణము 


. శుభ వాసరమున, సయ్యెడ, 


నిభవాజిముఖోపదా నిరీక్షచ్చ మహా 
విభవాభిరాము౯డై భా 
వభవాకృతి భద్రపీఠ వాసోజ్ఞ్యలు(డై 35 


. కుందనంపు6 బసిండి కుళ్లాయి జగలపై6 జౌకట్ల నిగనిగల్‌ చౌకళింప; 


హురుముంజి ముత్యాల యరచట్టపై గొప్‌ న పతకంపు హారముల్‌ పరిఢవిల్ల; 
వెల జెప్పరాని కెంపుల వంక జముదాడి పీతాంబరంబుపైC బెరిమె నెజప; 
గబ్బి మన్నె కుమార గండపెండేరంపు జిగి పదాగ్రంబు పై6 జెంగలింప; 


దొరల మంత్రుల6 గవుల నాదరణ సేయు కరము కంకణకాంతి నల్గడల నిండ, 
నిండు కొలు వుండె గన్నుల పండువుగను ఠీవి నచ్యుత రఘునాథ 'భూవిభుండు 36 


అట్టు లొడ్లోలగం బున్న యవసరమున 
వినయ భయ సంభ్రమములు నా వెంట నంట 
నను6€ గృపాదృష్టి( జల్లంగాం గనుచు నుండ 
సమ్ముఖమ్మున కరిగి, యంజలి ఘటించి 37 


ఏలిక మాత్రమే? మహిమ నీశ్వరుండే తలపోసి చోడ, నా 
పాలిటి రామభద్రు€ డని బంగరుయటూవుల6 బూజ చేసి, నేం 
జాల నలంకృతిం బొసంగు సత్కృతి కానుక చేసి, కీర్తి భూ 
శ్రీ లలితాంగులన్‌ వలవం జేసిన శ్రీ రఘునాథ శౌరికిన్‌ 38 


. శ్రీ రస భావముల్‌ వెలయ జెప్పి ప్రబంధము లెన్నియేని మీ 


పేరిట నంకితం బిడిన బిడ్డల నెందజ6 బేరు పెట్టినన్‌ 
దీరునె మీ బుణం? బయినం దెచ్చితిం గాన్క పరిగ్రహింపు మ 
య్యా! రఘునాథ భూప రసికాగ్రణి! మామక కావ్య కన్యకన్‌ 39 


. ఘోటక ఖుర పుట క్లుణ్ల ధరా జాత పాంసువు పై నుల్లభంబు గాంగ, 


భట సింహ విక్రమోద్భట సింహనాదముల్‌ స స్తె వాదంబుల చంద మొంద6 
బది దిక్కు లొక్కటం బగిలి బీటలువాణం భే 'నినాదముల్‌ బూరటిల్ల, 
విజయ సమారబ్ద వేళ. గౌతుకమున మొగమున గరువంపు మురువు దోంప, 


- నౌర! పెండ్లికి పైప ట్లనికి నే౦ి యక్ష తంత్రంబు లివి యేటి లక్ష మనుచు 


రేక మోవక గెల్పుట నీకె చెల్లు సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 40 


. ఎంచి రంటివి గాని యీ సారి గట్టిగా దెగు6 గార్య మను వార్త6€ దెలుపవైతి; 


మించి రంటివి గాని మేదిని యదరంగ నడిచె సైన్యం బని నుడువ వైతి; 


~ ~_ య చణ న్‌ా 


ల 


రా 


or 


Dats 


రైతా 


వంటి రంటివి గాని యాభిలతర భటొ దట సంగరం బని పలుక వైతి; 
మొగిసి రంటివి గాని ముకుటముల్తెగి రాజ శేఖరుల్‌ పడుట సూచింప వైతి; 


వనుచు నీధాటి కెరవాజు నహితవీరు లదరునను మాట వెడలక బెదరి పల్కు 
చారు గని నేర మెంతురు సారె సారె సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 41 


. భిన్న కటంబులై పేరు పెంపును లేక గంధనాగంబు లెక్కడ నడంగె? 


బాహిక శక సింధు పారసీకోద్బవ హయ ధట్ట మే గొందియందు డిందె౦? 
బోటు గంటుల6 దూజీపోవు దారుణ మైన మాప్టీల గమి యెందు మగ్గిపోయె? 
గర్వంబు మేనులు గన్నట్టు లుండెడు దొరల యామిక లెందు€ దొలంగి పోయెం? 


బరుల పాతెంబు లీ రీతి. బన్న మొంద మాయ వన్నెను న ఖడ్గ మంత్రవాది 
గెలిచినను నేమి మేలైన గెలుపు గంటి! సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 42 


. రంభ వాకిటను దోరణములు గట్టెడు తీవర మొక కొంత దీలుపడియె; 


మేనక యింటిలో మేల్కట్లు సవరించు సంరంభ మొక కొంత సడలువాటె6; 
గనకాంగి యింటిలో€ గర్ఫూరవేదికల్‌ సవరించు టొక కొంత జాగుపడియె; 
హరిణి బంగరు మేడ నరవిరి సెజ్జలు నిర్మించు టొక కొంత నిలుక డయ్యె; 


. మబ్బు గొబ్బున నీ శౌర్యమహిమ వినక, తెగువ తోడుత నెదిరించి, తిరిగి, విటీగి 


పాజిపోయిన మన్నీల పాటు సూచి సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 43 


. అతుల భూరి ప్రతాపార్క దీధితిచేత గట్టిగాం గాయలు పుట్టు పిదప, 


ఘోరారి గళరక్త ధారాళ వృష్టిచే నాని దుక్కికిం బద నైనపిదప, 
హయ ధట్ట ఖురపుట హల్యాముఖంబున నంతట దున్నిన యట్టిపిదప, 
మొలచిన నీ కీర్తి మొలకలు తజుచుగా వెదపెట్టి పైరు గావించుపేదపం, 


గాపు నిలుపవె బేతాళ గణమునెల్ల నట్టి పట్టుల కరిగి నీ వరుల నోదె 
పాటు చేసితి వనుట యేపాటి తలం సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 44 


. ఒకరు వోయిన దెస కొకరు వోవక సాబు నరివీరులకు దాహగరిమ మించె; 


గడగడ వడంకి నల్లడల కేంగక భీతిం జెందిన వారిపై6 జెమట పుట్టె; 
మున్నాడి యెలగోలు మూకల బోట్లాడు పరుల మై బాటల ప్రభలు మీటెం 
జేగ దెచ్చుక కొంత సిగ్గున నెదిరించు రాజుల యొప్పు బీరము తొలంగెం; 


దెగువతోడుత ధరియించి తీవ్ర కోప భరిత రూక్షాక్షి నియమిత ప్రభల పేర 
నీవు ఘర్మార్క విస్ఫూర్తి నెజపునపుడు సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 45 


. తలలు వీడంగ6 బాబు ధరణీశ్వరులం జూచి యంటి వెన్నాడని యట్టి మహిమ, 


పడిన యేనుంగుల ప్రక్కల కొదిగిన రాజుల జూడని రాజసంబు, 


జళిపించు చంద్రహాసములు వాజంగ వైచి మొక్కువారల మింద మొనపు కరుణ, 
నెత్తురు గనుపట్ట హత్తిన భీతిచే. గలవరించినవారి6 గాచు గరిమ, 


. మెన్న6 దనమీ6ద బలముతో నెనసి మొనసి విజుగు రాణువ6 బొమ్మను వీరవరుని 
కీర్తి. గంటివి జగదేక కీర్తనీయ సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! 46 


. అని విన్నవింప6 జిత్తము 

నన లొత్తం బరిగ్రహించి నాపై నింతిం 
తనరాని వత్సలత్వము 

కనిపింప6గ హర్షభర వికస్వర ముఖుండై. 47 


. కల నయిన మిమ్ముం గా కన్యుం గొలువనంటి, 
కృతు లొకరి కీను మీకె యంకితములంటి, 
పలికిన ప్రతిజ్ఞ చెల్లింప వలదె యిట్లు? 
వాజ్నియమ రూఢి నీయంత వాయడియేండి? 48 


. వాసించు6 గవిత చెప్పిన 

వీసర వో వొకట; భక్తి విశ్వాసంబుల్‌ 

నీ సొమ్ములు; సామాన్యుండ 

వే? సూర్యవరప్రసాది విజ్ఞగమెణు(గన్‌ 49 


. ప్రతి పద్యమునందు6 జమ 

తృృతి గలుగం జెప్ప నేర్తు; వెల్తెడ బెళు కౌ 
కృతి వింటి మపారము గా 

క్షితిలో నీ మార్గ మెవరికిన్‌ రాదు సుమీ! 50 


- క్షత్త ధర్మమ్మె కద నీకు గలది మొదల 

దమ్ములు సుతుల్‌ హితులు గూడ మమ్ము. గొలిచి; 
తిపుడు కృతియును జెప్పి మా కిం పొనర్చి; 
తొకటం గా దన్నిటను బ్రయోజకుండ వీవు. 51 


. అని సుధా మధురోక్తుల నాదరించి 
మంజుల పదార్థ భూషణాంబర కదంబ 
కరి తురంగాది వాహనోత్కరము లిచ్చి 
న న్నసాధారణముగ మన్నన యొనర్వ. 52 


. అభినవ భోజరాజ బిరుదాంకు.డు శ్రీ రఘునాథ శౌరి నన్‌ 
శుభమతి నేలినందులకు సూడిద చేసితి, నౌర! మిక్కిలి 

నృభల గణింప మన్నన లొనర్వం బ్రబంధము నింతయుత్తమ 
ప్రభునకు నంకితం బొనరుపం గలిగెం గద! యంచు వేడుకన్‌ 53 


= ప a. హూ “కా 


ఉ. ఆనతి యిచ్చెనా, యది శిలాక్షర; మెవ్వని నెని మెచ్చెనా, 
వాని గృతార్జు. జేయు బగవా6 డయినన్‌ శరణంబు. జొచ్చెనా, 
యా నరు నేర మెంచక తనంతటివాని నొనర్చు; నిచ్చెనా, 
యేనుంగుపాండి; యీడు గలదె రఘునాథ నృపాలమౌళికిన్‌? 54 


ఉ. ఎందును విద్య మేలెజు6గ రెవ్వ; రెజీంగినం గొంతమాత్రమే; 
యందును సాహితీ రస మహత్త; మెజుంగ; రెజింగిరేని యా 
యంద మెటుంగలే; రెజింగినప్పటికిన్‌ విని మెచ్చి యాయ; రె 
న్నం దగు నచ్యుతేంద్ర రఘునాథ విభుండె ప్రవీణు6 డన్నింటన్‌ 55 


. ఏ రాజు భుజశౌర్య మేదులఖానాది వజ్రీల చెలిమికి వశ్య విద్య, 
యే రాజు విక్రమసారంబు విద్వేషి మహిమ పలాయన మంత్రశక్తి, 
యే రాజు వీక్ష సమీహిత కర్తాటి రమ నాట్య విద్యకు రంగభూమి, 
యే రాజు చరితంబు వారాగి వేష్టిత మేదినీ పతులకు మేలుబంతి, 


జై 


తే. యతండు చెలువొందు. జినచెవ్వ యచ్యుతేంద్ర బహు జనన పుణ్య పరిగణ్య ఫలనిభాత్మ 
పుత్తభావ ప్రమోద సంపూర్ణ హృదయ పంకజాక్షుండు రఘునాథ పార్టివుండు. 56 


. సింహాసనము మాట శిధిల మౌటలు విని గట్టిగా నిలుపం గంకణము గట్టెం; 
గోటిసంఖ్యలు మీ గూర్చిన ధనరాశిం గొల్పు వారల కిచ్చెం గొల్పు వలెనే; 
తుండీర పాండ్యాది మండలేశ్వరులపై దండెత్తి విడిసె నుద్దండ మహిమ; 
నేల యీనినయట్లు నిలిచిన వైరులC బంచబంగాళమై పాజం దజిమె; 


ళా 


తే. గర్వితారాతి మస్తక ఖండనోత్ర రక్తధారానుషంగాతిరక్త ధార 
నిజ కృపాణికం గావేరి నీటం గేడిగె నిఖిల గుణశాలి రఘునాథ నృపతిమౌళి. 57 


లైకా 


- ఘన ఘనా ఘనముల కాల సంకెల బెట్టు పాండ్యుని వెన్నాడి పాణం దజిమెం 
దుండీర నాథుండు దురమునం బజవంగ€ జూచి ప్రాణము దయం గాచి విడిచెం 
గయ్యాన వెనుక6 ద్రొక్కని రాజు లెదిరింప6 జేరిన రాజ కౌశికులం బట్టెం 
బోరాడంగా రాని వైరుల కోటలు పంపులచే లగ్గపట్టి తివిచె; 


తే. నితండు సామాన్యుండే ధర నెంచి చూడ విజయ నిస్సాణ రావ నిర్విజహ్బదయ 
భీత రాజన్య సైన్య నిర్భీతిదాన బిరుద నిజపాణి రఘునాథ భిదురపాణి. 58 


ఉ. ఇచ్చునెడన్‌ బదార్థ మడి గిచ్చునొ; తా దయసేయం గాదనన్‌ 
వచ్చునొ; మించి యొక్కం డన వచ్చిన దా నది యిచ్చగించునో 
యిచ్చిన నిచ్చెనే; సరిగ నెవ్వరిపై దయచేసె6 జేసెనే; 
యచ్చతురాస్యుండున్‌ దెలియ డచ్యుతు శ్రీరఘునాథుని చిత్తమున్‌ 59 


[23 
ల్‌ 


ంతములు 


ఏతాదృగుణ ఖనికిన్‌, 
సీతాదృజ్యోహనాంఘై సేవా ధనికిన్‌, 
శాతాసికలిత బాహా 

న్వీతాసిక విమతరాజ నిఖిలావనికిన్‌ 60 


. సాక్షాన్మనోజునకు, క్లో 

దక్షమ భావ సుకవితా భోజునకున్‌, 
దాక్షిణ్య గణేయునకున్‌, 

దక్షిణ సామాజ్య విభవ థారేయునకున్‌ 61 


| సుస్థిర లక్ష్మీ మహిత మ 
ణిస్తగిత గంగను. నేపాళ నృపా 
ల సాపన చణునకు, సక 
లాస్తోన ప్రణుత వర గుణాభరణునకున్‌ 62 


కర్యాదార్యాధరి తా 

మర్త్య మహీరుహ సుధాబ్ది మహికా ఘృణికిన్‌ 
థౌర్త్యవదరి కరి స్పణికిన్‌ 

మూర్త్యంబా గర్భశుక్తి ముక్తామణికిన్‌ 63 


. అఘటన ఘటనా చాతు 

ర్య ఘనోర్జిత కార్య నిర్వహణ ధూర్వహ ధీ 

మఘ వాచార్యున కచ్యుత 

రఘునాథ వసుంధరాధిరా డ్వర్యునకున్‌ 64 

. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్సం బూనిన విజయ 


విలాసంబను శృంగార ప్రబంధమ్మునకుం గథాక్రమం బెట్టి దనిన; 
నైమిశారణ్య మహర్షులకు రౌమహర్షణి యిట్లని చెప్పం దొడంగె. 65 


ప్రథమాశ్వాసము 
కక ననన 


ఇంద్రప్రస్థపురి వైభవము 


శా. చంద్రప్రస్తర సౌధ ఖేలనపర శ్యామా కుచ ద్వంద్వ ని 
స్తంద్ర ప్రత్యహ లిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ 
సాంద్ర ప్రస్పుట హాటకాంబురుహ చంచచ్చంచరి కోత్కరం 
బింద్రప్రస్థ పురంబు భాసిలు రమాహేలా కళావాసమై. 1 


ఉ. ద్వారక ముద్దుంజెల్లె లంట తన్నగరీమణి; సృష్టి యన్నిటం 
దేరుగ డైనచో నిదియ నేర్పుల మె రని యెంచి చేసెం బో 
ధారుణి విశ్వకర్మ; గుజి దానికి నెక్కడ నీడు లేని సిం 
గారము గల్లు టందు వెనుకన్‌ సృజియింపక యుండుటే సుమీ. 2 


క. వెండియు6 బైండియు6 దడయిడు 
చుండుం బురి నెందు€ జూడ; నుగ్రాణములై 
యుండంగా వలె నందలి 
యిండులC గైలాస మేరు పృథ్విధరముల్‌. 3 


. తడంబాటు గలదు వేదముల నాతని కంచు బరమేప్పి మెచ్చరు ధరణిసురులు; 
కడమాటు పగవానిం గని చేమజచె నంచు భార్గవు మెచ్చరు బాహుజనులు; 
పనికి రా కొకమూలC బడియె నాతనివస్తు లని కుబేరుని మెచ్చ రర్యజనులు; 
వీటిపా టైన నాంగేటి పాటున నేమి యని హలాయుధు మెచ్చ రంఘ్రిభవులు; 


తే. పాడి దప్పక, ధర్మంబు పట్టువిడక, లక్షలకు నమ్మం జాలి, నల్లడల భూమి 
వరులు మే లన దగి, యిట్లు పురి. బొలుతురు చదువు సాముల ధన ధాన్య సంపదలను. 4 


ఉ. 'నీ సరి యైన దేవతటినిన్‌ గలంగించెద నీ వడంపుమా 
నాసరి శేషపన్నగ ఫణానివహంబు నటంచు నప్పురిన్‌ 
బాసలు సేసికొన్న వన భాసిలు సాలశిఖాళి ఖేయముల్‌ 
మోసమె యైన విష్ణుపదమున్‌ బలిపీఠము ముట్ట నేటికిన్‌? 5 


ఉ. రే లమృతాంశులో శశము రమ్ముద మంచు6 దలంచి జాళువా 
మేలి పసిండి సోయగపు మేడల గుజ్జెనగూళ్ళ సందడిన్‌ 


జొ 


~ - శ ఎ. న్‌ 


బాలిక లుండ, యావల6ఈ జనం గని చింతిలి వంటయింటి కుం 
దే లిది యెందు€ బోంగలదు నేటికి నే మని యందు రందులన్‌. 6 


ఉ. పున్నమరేల6 దత్సురము పొంతనె పో శిఖరాళి దాంి, వి 
చ్చిన్నగతిన్‌ సుధారసము చింది పయిన్‌ దిగువాణ నంతనుం 

డి న్నెల సన్నగిల్లు; నది నిక్కము గా దనిరేని యా పదా 

ర్వన్నే పసిండి మేడలకు రార బని యే మిల సొధనామముల్‌? 7 


ఉ. వేడుక నప్పురీహరుల వేగము గనొని లేళ్ళు గాడ్పుతో6 
గూడి చనన్‌ వలెన్‌ మనము; గూడ6గ నోపక యోడినట్టి వా 
రోడనివారి మోచు టని యొద్దిక6 బందెము వైచి కూడలే 
కోడెనొ కాక, మోయంగ6 బ్రయోజన మే మనిలున్‌ గురంగముల్‌? 8 


ఉ. చుట్టును గట్టియుండు నొకచో నెడ మించుక లేకయుండ౯ ద 
తృట్టణ బాహ్యభూముల మదావళ మండల మేమి చెప్పు! స్తీ 
ట్రట్టు. దెమల్పరా కరి భయంకర మై దివితోడ రాయు; నౌం 
బెట్టనికోట గాదె గజబృందము లెందును రాజధానికిన్‌. 9 


ఉ. గాళకు లాపురీ భటశిఖామణు లెక్కటి యుక్కుతున్స; లా 
భీలత రాశనుల్‌ చిదిమి పెట్టిన బంటులు వైరి కెల్ల; జ 
తాళుండు వచ్చి డగ్గజీన దబ్బర గా దొకదెబ్బ తీయలాం 
జాలుదు; రేమి చెప్ప మటి సాదన నేటును సాహసంబునున్‌. 10 


. ఆరామ సీమలయందు నుండి సవళ్తు ముదమెసంగ వసంతు6 డెదురుచూచు; 
మునిమాపుకడలం గ్రొన్ననవింటి నెజిజోదు కేళిమందిరముల కెలన6 జూచుం 
బ్రొద్దు వోయిన వేళ రోహిణీప్రాణేశు. డుదిరి మేడల మీంద వెదకి చూచు; 
దెలతేలవాజంగ మలయ గంధవహుండు సోరణగండ్లలోం జొచ్చి చూచు; 
తే. నా పురి విలాసవతుల యొయ్యారములకు€ గడు సొగసి, వారి రాకలు కాచి కాచి 
విరహుల6 గలంచువారె యివ్విధము గాంగ నున్నవారల నింక వేజె యెన్న నేల? 11 


క. మగవానిని మగవా(6డును, 
మగువను మగువయును వలచు; మణి యే మనన 
న్నగరపు రాజకుమారుల 
జిగిబిగి సోయగము, చెలుల సింగారంబుల్‌! 12 


చ. పొలయలుకల్‌ వహించి, వలపుల్‌ మొలిపించు పిసాళి గబ్బి గు 
బ్బల జవరాండ్రు మై గగురుపాటున 'నేటికి వచ్చెనమ్మ? యీ 
పిలువనిపేరంటం' బనుచు బెగ్గిరి, నాథుల6 గౌంగిలింప6గా6 
బొలుపుగ నందు బెండ్లి నడుపుల్‌ నడుచున్‌ వలినాలి తెమ్మెరల్‌. 13 


రైతా 


ఇ —_ టా అము bre 0 mee 


ఉ. ప్రాయపు నాయకుల్‌ వెల నెపాన నెగాదిగం జూడ నెర్పులౌ 
రా యివి దండ మీ6ద గొసరం దొరకొంటిరి; మంచి సాములే 
పో యటు లైనచో సరసముల్‌ గద మీ కిపు! డంచు నప్పురిన్‌ 
గాయజు తూపు లమ్ముదురు కందువ మాటల బుష్పలావికల్‌. 14 


. గొప్పలై మిన్నందు చప్పరా లక్కి లా6 గులు వైచుచో6 జంద్రకళ లనంగం, 
గనకంబు వర్షించు ఘనుల మోల నటించి మెజయుచోం దొలకరి మెజుపు లనంగ, 
మాటికి. జూపేర మది కాస గొల్పుచోం బ్రతిలేని బంగారు ప్రతిమ లనంగం 
గుపిత నాథుల6 గూర్మిం గొసరు సేంకెన నాట గనుచో మరు శిలీముఖము లనంగం, 


ల్‌ 


తే. జెల6గి యింపుగ నగల బాడల జెప్ప, జదువ, వలవ, వలపింప నేర్చిన యలరుంబోండ్డు 
విపుల భరత కళాశాస్త్ర నిపుణ లైన బిరుదుపాత్రలు గలరు తత్పురమునందు. 13 


. అతివినోదము గాగ రతుల మెప్పించు ని పచ్చల కడియాల పద్మగంధి; 
చక్కెర మో విచ్చి చవులం దేలించు నీ ముత్యాల కమ్మల మోహనాంగి; 
తృణముగా లోంజేయు నెంతటివాని నీ నీలాల ముంగటు నీలవేణి; 
వెలలేని పొందిక విడివడి మెజయు నీ కెంపులబొగడల కీరవాణి; 


తే. యనుచు దమలోన నెజజాణతనము మీటు, వారకాంతామణుల మేలు వార్త లెల్లం 
దెలుపుచును వెన్నెల బయళ్ళం గలసి నగుచు విటులు విహరింతు రప్పురి వీథులందు. 16 


తే. పోక మాయల మహిమ, కప్పురపు టనంటి 
యాకుందోంయల సౌభాగ్య మందె కలదు; 
ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ 
వీటి రహి మెచ్చ వలయు బో వేయు నోళ్ళ .17 


ఉ. ఆణి మెణుంగు ముత్తెపు టొయారపు ముగ్గులు, రత్నదీపికా 
శ్రేణులు, ధూపవాసనలు, హృద్య నిరంతర వాద్య ఫఘోషముల్‌ 
రాణ6 బొసంగ6 బోలు మిగులన్‌ గనువిం దొనరించు నిత్య క 
ల్యాణము౯ బచ్చతోరణమునై జను లందజు నుల్లసిల్లంగన్‌. 18 


రైనా 


ధర్మరాజు ధర్మ పరిపాలనము 


ఉ. ఆ పుర మేలు 'మేలు! బళి! యంచు బ్రజల్‌ జయవెట్టుచుండ నా 
జ్ఞా పరిపాలన వ్రతు6డు, శాంతి దయాభరణుండు, సత్య భా 
షా పరతత్త్వకోవిదు(డు, సాధుజనాదరణుండు, దాన వి 
ద్యా పరతంత్రమానసుండు ధర్మతనూజు6 డుదగ్రతేజుండై. 19 


శా. దెవ బ్రాహ్మణ భక్త ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, ఏ 
ద్యావైదుష్యము దిక్కు, ధర్మమునకున్‌ దార్కాణ, మర్యాదకున్‌ 
ఠా, వౌచిత్యము జీవగట్టు, హిత శిష వ్రాత సంతోషణ 
శ్రీ వజ్రాంగి యజాతశత్రుండు మహీభృన్మాత్రుండే చూడంగన్‌! 20 


. అవలం బోయిన వెన్క నాడు టెన్నండు లేదు, మొగము ముందజ నంట మొదలె లేదు, 
మనవి చెప్పిన జేయకునికి యెన్నండు లేదు, కొదవగా నడుపుట మొదలె లేదు, 
చనవిచ్చి చౌక చేసినది యెన్నండు లేదు, పదరి హెచ్చించుట మొదలె లేదు, 
మెచ్చినచోం గొంచె మిచ్చు టెన్నండు లేదు, మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు, 
తే. మణీయుం దొల్లిటి రాజుల మహిమ లెన్న నితండె పో సార్వభౌము6 డప్రతిము6 డనంగం 
బ్రజల6€ బాలించె సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రీసరుండు. 21 


. ఎంత లెస్సగ నున్న నంత వేడుకె కాని ప్రజల కల్మి కసూయపడుట లేదు; 
తను€ గొల్వవలె నంద జను ప్రియంబే కాని మానిసి వెగ టించుకైన లేదు; 
నిచ్చ వేండిన నర్జి కిచ్చు చిత్తమె కాని మును పింత యిచ్చితి ననుట లేదు; 
రే వగల్‌ ధర్మ మోర్చించు దృష్టియె కాని న్యాయంబు తప్పిన నడక లేదు; 
తే. 'కలండె యిటువంటి రాజు లోకమున నెందు? జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల 
నేలవలె శాశ్వతముగాంగ నీ ఘనుండె; యేల వలె నన్యు” లన నా నృపాలు6 డలరు. 22 


ఉ. కోప మొకింత లేదు; బుధకోటికి6 గొంగుయసిండి; సత్యమా 
రూపము; తారతమ్యము లెజుంగు; స్వతంత్రుండు; నూతనప్రియా 
టోపము లేని నిశ్చలు€ డిటుల్‌ కృతలక్షణుండై చెలంగంగా 
ద్వాపర లక్షణుం డనంగ వచ్చునొకో యల ధర్మనందనున్‌. 23 


జా 


రా 


క. దుర్జయ విమతాహంకృతి 
మార్దన యాచనక దైన్య మర్దన చణ దోః 
ఖర్జులు గల రతనికి ఖీ 
మార్దున నకుల సహదేవు లను ననుజన్ముల్‌. 24 


క. పంచామర తరులో! హరి 
సంచాయుధములొ! గిరీశు పంచాస్యములో! 
యంచున్‌ సకల జనంబులు 
నెంచన్‌ బాండవులు వెలసి రేవురు ఘనులై. 25 


చ. ఒరిమయు, భక్తియున్‌, నెనరు, నోర్సు. గనంబడ? బెద్ద పిన్న యం 
తరువు లెటీంగి, మాట జవదాంటక, చేయుఃల వేటు లేక, యొం 
డొరుల మనమ్ములో మెలంగుచుండిరి “పాండు కుమారు లెంత నే 
ర్పరు? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ! యనన్‌ 26 


యము చా 


అర్జునుని సౌగిల్యాదులు 


ఉ. అన్నలపట్ల దమ్ముల యెడాటమునన్‌ సము డంచు నెన్నలా 
నెన్నిక గన్న మేటి, యెదు రెక్కడ లేక నృపాల కోటిలో 
వన్నెయు వాసియున్‌ గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్త్వికుల్‌ 
దన్ను నుతింపంగా6 దనరు ధార్మికు. డర్లును€ డొప్పు నెంతయున్‌ 27 


చ. అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముడు సోయగమ్మునన్‌ 
బతగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్‌, 
క్షితిధర కన్యకాధిపతికిన్‌ బ్రతి జోదు సమిజ్ఞయమ్మునం, 
దతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్‌ 28 


తే. పాజ6 జూచిన బరసేన పాజు6 జుచు, 
వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు, 
వేయు నేటికి? నల పాండవేయు సాటి 
వీరు6 డిల లేండు; ప్రతి రఘువీరు€ డొకండె. 29 


క. అతిలోక సమీక జయో 
న్నతిచే ధర్మజున కింపొనర్చుచు వినయా 
న్వితుండై సమస్తజన స 
మృతుండై నరుం డుండె నిటు లమానుష చర్యన్‌ 30 

ఉ. అంతట నొక్కనాండు గదుండన్‌ యదువంశభవుండు రుక్మిణీ 
కాంతు(డు కూరిమిన్‌ బనుపంగాల గుశలం బరయంగ వచ్చి, యే 
కాంతపువేళ ద్యారవతి యందలి వార్తలు దెల్పుచున్‌ దటి 
త్కాంతి మనోహరాంగు లగు కన్నెల చక్క6దనంబు లెన్నుచున్‌ 31 


గదు(డు గావించిన సుభద్రా సౌందర్య ప్రశంస 


పంచచామరము. కనన్‌ సుభద్రకున్‌ సమంబు గాంగ నే మృగీ విలో 
కనన్‌; నిజంబు గాంగ నే జగంబునందు.6 జూచి కా 
కనన్‌; దదీయ వర్లనీయ హావ భావ ధీ వయః 
కన న్మనోజ్ఞ రేఖ లెన్నలగాల దరంబె గ్రక్కనన్‌? 32 


ఉ. ప్రాయపు6 డెక్కునన్‌ జెలువ పల్కులు చిల్కల గారవించు6; గ 
నోయి చకోరపాళి దయతో బెనుచున్‌; జనుకట్టు మచ్చిక 
లేయు సదా రథాంగ యుగళ్లిన్‌; నడ లంచల బుజ్జగించు; నౌ 
నే యెడ నింపు గావు గణియింప నవీన వయో విలాసముల్‌? 33 


జ్ర జజ se భీ = ణు ~~ 


చ. అతివ కుచంబులున, మెజబు6గుటారును, వెనలియున, ధరాధివో 


జా 


న్నతియు, నహీనభూతి కలనంబు, ఘనాభ్యుదయంబు నిప్పు డొం 
దితి మని మాటిమాటికిని నిక్కెడు, నీల్లెడు, విజ్దవీంగెడున్‌; 
క్షితి నటు గాదె యొక్కొకరికిన్‌ నడమంత్రపు6 గల్మి కల్లినన్‌! 34 


. కేల్లికా సరసిలో6 దేలియాడుటం జేసి శైవాల లత కొంత సాటి వచ్చుం; 


బుష్పృమాలికలతో. బొందు సల్పుటC జేసి యెలదేంటి గమి కొంత యీడు వచ్చు; 

గంటి కింపగు రేఖ గల్సియుండుటం జేసి మినుకు గాటుక కొంత దినుసు వచ్చుం; 
బిణుంద నొయ్యారంబు మెజయుచుండుటం జేసి చమరి వాల మొకింత సమము వచ్చు; 
తే. గాక నీలత్వమున సరి గావు తెలియ నెటి గలిగి, యొక్క మొత్తమై, నిడుదలై, ద 
తమ్ములై, మెర్లు లై, కారు క్రమ్ముచున్న వికచకమలాక్షి నును సోగ వెండ్రుకలకు. 35 


నలిన లీల సంచు నలినలి గావించు 
నించుమించు లాడు నించు మించు 
లేమ నగవుంజూపు లేమన నగు బాపు! 
జగ మెణుంగు దాని జగ మెబుంగు 36 


. జలరుహ గంధి వీనుల పసల్‌ నవసంఖ్య సదేవీక లెక్కనున్‌; 


జెలువ నఖాంకురాళి నెల చేడియ సైకముం దాను చుక్కనున్‌; 
బొలంతుక గబ్బి చన్నుంగవ పువ్వుల చెండ్లను లేదు బంతనున్‌; 
గలికి ముఖారవింద మల కల్వలరాయని. ద్రోసి రాజనున్‌ 37 


' అయ్యారే చెలు వెక్కడ? 


న య్యారే గెలువ6 జాలు నంగజు నారిన్‌ 
వెయ్యాజులలో సరి లే 
రయ్యా రుచిరాంగరుచుల నయ్యంగనకున్‌. 38 


. కడు హెచ్చు కొప్పు; దానిన్‌ 


గడవన్‌ జనుదోయి హెచ్చు; కటి యన్నిటికిన్‌ 

గడు హెచ్చు; హెచ్చులన్నియు 

నడుమే పసలేదు గాని నారీమణికిన్‌ 39 

అంగము జాతువా పసిడి యంగము; క్రొన్నెలవంక నెన్నొసల్‌ ; 
ముంగురు లింద్రనీలముల ముంగురు; లంగజు డాలు వాలు జో 
పుంగవ; యేమి చెప్ప నృపపుంగవ! ముజ్జగ మేలంజేయు న 
య్యంగనం బోలు నొక్క సకియన్‌ గన; నెన్నంగ మించు నన్నిటన్‌ 40 


ఉ. ఎక్కడం జెప్పినాండం దరళేక్షణ చక్కందనమ్ము? నింక న 


మ్మక్క! యదె మనంగ నిపు డందు శతాంశము దెల్పలేదు నే; 


లా వ ౯ బే అల్‌ 


నొక్కొకయంగ మెంచవలయుని, బదివెల ముఖంబు లాయె౯బొె; 
చొక్కపు. జూపులో సొలపు చూచిన6 గాక యెజుంగ వచ్చునే 41 


చ. అని బహుభంగులం బొగడ నంగన ముంగల నిల్చినట్లుం దా 


గనుగొనినట్లునై _నృపశిఖామణి డెందమునందు6 బట్టంజా 
లని యనురక్తి 'నవ్వర విలాసిని నెన్న్షండు చూడం గల్లునో' 
యని తమకించుచున్న సమయంబున గ్రక్కున దై దెవికంబునన్‌. 42 


సమయభంగమునకై యర్జును(డు తీర్థయాత్ర కేంగుట 


మ. ఒక భూమీదివిజుండు చోరహృత ధేనూత్తంసుండై వేండికొం 
టకు రా ధర్మజు కేళిమందిరము దండం బోయి కోదండ సా 
యకముల్‌ దెచ్చుట6 బూరక్షప్త సమయ న్యాయానుకూలంబుగా 
నాక యః డుర్వి ప్రదక్షిణం బరుగు నుద్యోగంబు వాటిల్లినన్‌ 43 


. అన్నకు మొక్కి, "తీర్థ భజనార్థముగాం బనివిందు' నంచు దా 
విన్నప మాచరించుటయు, 'విప్రహితంబున కన్న ధర్మమే 
మున్నది? గోప్రదక్షిణమె యుర్వి ప్రదక్షిణ మంచు నిట్లు లే 
మన్నను మాన కన్నరుండు ప్రార్థన సేయంగ నెట్టకేలకున్‌ 44 


. తనదు పురోహితుం డయిన థౌమ్యుని తమ్ముని గారవంపు నం 
దనుని విశారదున్‌ సకలధర్న విశారదు వెంట నంట౯గా 
నొనరిచి, కొందజన్‌ బరిజనోత్రములన్నియమించి, యాదరం 
బెనయ సమస్త వస్తువులు నిచ్చి యుధిప్పిరు6 డంపె వేడుకన్‌ 45 


. పరిణయ మౌట కేయుగతిం బౌరు లనేకులు వెంటరా శుభో 
త్తరముగ నయ్యెడన్‌ గదలి, తద్దయుం దాలిమి మీజ ధర్మత 
తృరుండయి, యందు నందు నులుపాలు నృపాలు రొసంగయగా నిరం 
తరమును బుణ్యతీర్థముల. దానము లాడుచు నేంగి యవ్వలన్‌ 46 


అర్జునుడు గంగాభవానిని నుతించుట 


భుజంగ. సునాసీర సూనుండు చూచెన్‌ నిమజ్ఞ 


క తృంక శంకాక రాత్మో 


గ్న నీరేజ రేఖోన్నమ దృ్భృం 
గ వ. శ్రీని గంగా చ 47 


క. సంతొష బాష ధారలు 
దొంతరగా6 జూచి, మొక్కి, తోయధి వరసీ 
మంతిని, నా త్రిజగ ద్దీ 
వ్యంతిని, భాగీరథీ స్రవంతిని బొగడెన్‌ 48 


శా. తా సైరింప కపర్ల యుండంగ భవ దర్భంబునన్‌ దాల్చి, తే 
జో౭సహ్యున్‌ శరజన్ను6 గాంచి, యల నీహార క్షమాభృత్కుమా 
రీ సాపత్స్యముం గన్న మోహపు6 బురంధ్రిరత్సమౌ దీవ కా 
దే; సర్వజ్ఞుండు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ! 49 

క. పెల్లు సెగం జల్లు విస మా 
తెల్లని దొర కుతికమోవం దివి బ్రతుకుట నీ 
చల్ల దనంబునం గాదే? 
కల్లోలవతీమతల్లి! గంగమ తల్లీ! 50 


క. పువ్వారుంబోణివై, సరి 
యెవ్వా రన, భీష్ము గాంచి యిం పొందితి వీ; 
వవావి యెటు6గుదువె? మా 
యవ్వా! పోషింపం బాడి యగు నను నీకున్‌. 51 


చ. సకల శుభమ్ము లిమ్మనుచు సన్నుతు లీగతిం జేయ నా స్రవం 
తిక దయం దెల్వ్పం బంచిన గతిం జనుదెంచె నుదంచ దూర్మికా 
నికర విలోల ఖేల దళినీ కలగాన లసత్ర్రఫుల్ల హ 
ల్లక సుఖడోలికా విహృతి లాలస బాలసమిర మయ్యెడన్‌ 52 


క. చనుదెంచిన హా! యని, య 
జననాయకు6 డలరుచున్‌ విశారదు. గని, “యీ 
యనుకూల మారు తాగతిం 
గనుయగొన నామోద సూచకం బైనదిగా ౨౩ 


క. తల నీ గంగాతీరము 
చిలికినవా6 డీశ్వరుండు; చేరెడు లోం గోం 
గలిగినల దరంగల. దేలం 
గలిగిన దన్మహిమ లెన్నంగా6 దర మగునే? 54 


క. మునుకలు గంగానదిలో 
నొనరించుటకన్న భాగ్య మున్నదె? యనుచున్‌ 
మును కలుగంగా దిగి పరి 
జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుండై 55 


oa 


. తమి నిగుడ గుడాకెశుం 
డమరనదీ విమలవారి నాడుచు నుండన్‌ 
యమునానది€ గూడిన తో 

యమునా నది తనరె. దత్కచామేచకమై 56 


. దానము లెన్ని యే నచటి తైర్జిక భూసుర సంఘ మెల్ల డెం 
దాన ప చెందంగ నోనర్చి, దృఢవ్రతచర్య నిత్యమున్‌ 
దానము చేయుచున్‌, హరికథా శ్రవణం బొనరించుచుండె నం 
దా నముచిద్విషత్తనయుం డాగ్రిత కల్పమహీరుహం బనన్‌ 57 


గంగా తీరమున నాగకుమారి యులూచి యర్హునుని గాంచి మరులు గొనుట 


. భోగవతి నుండి యెప్పుడు 

భాగీరథి కడకు వచ్చి భాసిలు మున్నె 

నాగకుమారిక యయ్యెల 

నాగ యులూచి తమి నొక్కనాం డటం జెంతన్‌ 58 


. హిమ రసైక సైకతమునందు విహరించు 
కైరవేషు వేషు ఘన నిభాంగు 

నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా 

నెటింగి యౌర! యౌర గేందువదన 59 

క. మును ద్రౌపదీ స్వయంవర 

మున కేయణగిన కామరూప భోగులవలనన్‌ 

వినియున్న కతన దమకము 

మనమున. బెనయగొనయగం జేరి మాయాన్వితయై 60 


: గుట్టసియాడ గబ్బి చను గుట్టల కై పై బులకాంకురావళుల్‌ 
తెట్టువ గట్టం, గోరికలు తేటలు వెట్టంగ, వేడుకల్‌ మదిన్‌ 
దొట్టకొనంగ, నచ్చెరువు తొంగలి టేప్పల వీంగ నొత్తంగా6 
బెట్టీన దండ తీయక విభీత మృగేక్షణ చూచె నాతనిన్‌ 61 


, ఏణాక్షి నపుడు: వెడ సిం 

గాణిన్‌ గొని యలరు6 దూపుగమి6 జక్కెరయే 
ఖాణముగా6 గలిగిన కం 

ఖాణపు దొర పింజపింజ గాడంగ నేసెన్‌ 62 


పై పయి€ గౌతుకంబు దయివాజి యిటుండ6గ నంత మజ్జనం 
బై పువు6 జప్పరమ్మున నొయారముగా6 గయిసేసి, దానలీ" 


వూ వా |. గ ri వ 


లా పరతంత్రు౯డై కలకలన నగుచుండెడ సవ్యనాచి, నిం 
ద్రోపలరోచి జూచి, తలయూంచి యులూచి రసోచితంబుగన్‌. 63 


ఉలూచి యర్దునుని సోయగమును మెచ్చుట 


. “సిగ సంపెంగ పూ, లొసపరి 

వగ, కస్తురి నామ, మొజపు వలెవా టౌరా! 

సొగ సిటు లుండ౯గ వలెనని 

సొగసి, లతాతన్వి యతని సొగసు నుతించెన్‌ 64 


. రాకొమరు నెజులు నీలపు 

జాకొమరు నిరాకరించు; రాకాచంద్రున్‌ 

రాకొట్టు మొగము; కెంజిగు 

రాకు6 గని పరాకు సేయు నౌర పదంబుల్‌! 65 

ఉ. తీరిచినట్టు లున్నవి గదే కనుబొమ్మలు; కన్ను లంటిమా 
చేరలC గొల్వంగా వలయు; జేతుల యందము'6 జెప గిప్ప రా; 
దూరులు మల్చివేసినటు లున్నవి; బాపురె! జొమ్ములోని సిం 
గారము, శేషు(డే పొగడంయగావలె నీతని రూపరేఖలన్‌. 66 


. అకటా! న న్నితం డేలిన 

నొకటా? నచ్చికము లేక యుండగ వచ్చున్‌ 
నికటామృత ధారలు మరు 

ని కటారి మెజుంగు లీతని కటాక్షంబుల్‌ 67 


. ఆ దరహాస చంద్రికల యందము, నాప్తులమీ6ద6 జిల్కు న 
త్యాదర శీతలేక్షణ సుధారస ధారయు. జూడ6 జూడ నా 
హ్వాదము గొల్పంగా6 గల కలా మహిమంబు6 దలంచి చూచిన 
న్మాదిరి సేయవచ్చు జననాథు మొగంబును జంద్రబింబమున్‌ 68 


. ఊందుకపోవు శంఖము నహో గళరేఖ! శరాసనంబులన్‌ 
వాదుకు6 బట్టు. గన్ఫొమల వైఖరి; వంకలు దీరుచున్‌ గటా 
క్షోదయలీల సాయక సమూహములన్‌; విషమాస్తు6 గెల్చుంబో; 
యే దొర సాటి యీ నరున కెన్నంగ వీరవిలాస సంపదన్‌? 69 


కమ్మని జాళువా నొరయయC గర్గిన చెక్కుల టెక్కువాండు, చొ 
క్కమ్మగు జాతికంపు వెలగా గొను మోవి మెణుంగువా౯డు, స 
త్యమ్మగు రూప సంపద ధనాధిపసూనుని ధిక్కరించువా6 
డమ్మక చెల్ల! నా హృదయ మమ్మక చెల్లదు వీని కియ్యెడన్‌ 70 


సి. ముద్దాడ వలది యీ మోహనాంగుని మోము గండ చక్కర మోవి గల ఫలంబు? 
రమియింపవలదె యీ రమణు పేరురముపై వలి గుబ్బ పాలిండ్లు గల ఫలంబు? 
శయనింపవలదె యీ ప్రియుని సందిటిలోనం గప్పు పెన్నెబీకొప్పు గల ఫలంబు? 
వసియింప వలదె యీ రసికు నంకమునందు6 జెలువంపు జఘనంబు గల ఫలంబు? 
తే. రాజసము తేజరిల్లు నీ రాజుల గూడి యింపు సొంపులు వెలయ గ్రీడింప వలదె 
నాకలోకంబు వారికి వైన లేని యలఘుతర భోగభాగ్యముల్‌ గల ఫలంబు 71 


క. అని యిటు లువ్వళ్లూండు 
మనమునం గొనియాడి యంత మాపటి వేళన్‌ 
గను6బ్రామి, చొక్కు6 జల్రిన 
యనువున నందణు వితాకులై యుండంగన్‌. 72 


చ. “ఇటు జపియించినన్‌ విడుతునే నిను నేనిక” నంచు జాహ్నవీ 
తటమున సంధ్యవార్చి జపతత్సరు6డై తగువాని యామినీ 
విటకుల శేఖరున్‌ గొనుచు వే పురికిన్‌ జని నిల్పె నట్టెయు 
న్నటులనె మాయ యచ్చుపడ నల్ల భుజంగి నిహాంగణంబునన్‌ 73 


క. నిలిపిన జప మెప్పటివలె6 
జరిపినవా౭ డగుచు6€ బాకశాసని యంతన్‌ 
దళుకుం బిసాళ్లి వాలుం 
దెలి గన్నులు విచ్చి చూచె నివ్వెజతోడన్‌ 74 


భోగవతిలో నర్దునుండు ఉలూచి విభ్రమము చూచి సంభ్రమాశ్చర్యముల నొందుట 


సీ. దట్టంపుందెలి నీటి తరంగచాల్‌ కడ కొత్తి నెలజాల జగతిం దా నిలుచు టేమి? 

కొలంకుం దెమ్మెర గందములC గ్రింద6 బడవైచి కపురంపు6€ దాంవి6 దా6 గవియు టేమి? 
చివురు జొంపపు మావి జీబు మాయము సేసి పసి(డి యుప్పరిగం దాం బ్రబలు టేమి? 
నిద్దంపు టిసుము తిన్నియ పాన్పు దిగ ద్రోచి యలరుల పాన్సుం దా హత్తు టేమి? 
తే'మసమసక సంజ కెంజాయ మటుయగువెట్టి మిసిమి కెంపుల కాంతిందా మెబయయు టేమి? 
మొదల నే గంగతటి నున్న యదియు లేదొ మాయయో కాక యిది? యంచు మరలింజూడ 
75 


సీ. బెళుకు. గాటుకకంటి సొలపు6 జూ పెదలోనం బట్టియుండెడి ప్రేమ బట్టి యూయం 
జికిలి బంగరువ్రాంత జిలుగు టొయ్యారంపుం బైంట గుబ్బల గుట్టు బైటవేయ 

సొగసుం గుచ్చెల నీటు వగలు కన్నుల పండు గలుగ మాయపుం గౌనుం గలుగంజేయ 
నిడుద సోగ మెజుంగు జడకుచ్చు గరువంపుం బిజుందు రేఖకు గెల్పుబిరుదు చాట 

తే. గంటసరి నంటు కస్తురి కమ్మవలపు కప్పురపు వీడియపుం దావి గలసి మెలంగ 
సతర నెల్ల నొజ్జయై యుండె నపుడు భుజగ గజగామిని మిటారి పొలుపు మీజీ 76 


క. అటులున్న కొమరు6 బ్రాయపు6 
గుటిలాలక6 జూచి, మదన గుంఫిత మాయా 
నటనంబో యది! గంగా 
ఘటనంబో! యని విచార ఘటనాశయుండై 77 


ఉ. తియ్యని వింటివాని వెనుతియ్యక డగ్గణ6 జాలు నయ్యసా 
హాయ్య తనూవిలాసి దరహాసము మీసము దర్ప సా 
తొయ్యలి వంకం గన్గొని “వధూమణి! యెవ్వరిదాన నీవు? పే 
రెయ్యది నీకు? నొంటి వసియింపంగ6 గారణ మేమి?” నావుడున్‌ 78 


ఉ. మేలి పసిండి గాజుల సమేళపు6 బచ్చల కీల్కడెంపు డా 
కేలు మెటుంగు గబ్బి చనుంగ్రీవకు6 దార్చుచు సోగ కన్నులన్‌ 
దేలగం జూచి, “యో మదవతీ నవమన్మథ! యీ జగంబు పా 
తాళము; నే నులూచి యనుదాన, భుజంగమరాజ కన్యకన్‌ 79 


క. సరిలేని విలాసము గని 
వరియిం చిట6 దోడికొనుచు వచ్చితి నిన్నో 
కురువీర! వసింపంగ నీ 
కుబువీర దృఢాంకపాళి€ గోరినదానన్‌ 80 


ఉ. మంపెసంగన్‌ గటాక్ష లవమాత్రము చేతనె ముజ్జగంబు మో 
హింపంగం జేయు భార మిం నీవు వహించితి గానం గేళినీ 
చంపకగంధి బిత్తరపు6€ జన్నుల మీంద సుఖించుచుండు నా 
సంపెంగమొగ్గ ముర్కిగడ సామరి సోమరి గాక యుండునే?' 81 


క. అను నచ్చెలి వాక్యంబులు 
విని యచ్చెరువొంది, "రూప విభ్రమ రేఖా 
ఖను లెందు నాగకన్యలె” 
యని విందుము; నేండు నిక్క మయ్యెన్‌ జూడన్‌ 82 


క్‌. అన్నన్న! మొగము వెన్నుని 
యన్నన్న జయించు; గన్ను లన్నన్‌ నలినా 
సన్నములు; నడుము పల్‌ 
సన్నము; మాటలు సుధా ప్రసన్నము లెన్నన్‌ 83 


ఆ. నువ్వు6 బువ్వు నవ్వు జవ్వని నాసిక, 
చివురు సవురు జవురు నువిదమోవి, 
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి, 
మెజపు నొజపు6 బజపు6 దెజవ మేను 84 


రి 


క. రవరవలు నెజపు నిలపు 
రవ రవణముతోడం జెలి యరాళ కచంబుల్‌; 
కవకవ నవ్వున్‌ వలి జ 
క్కవ కవ6 గలకంఠ కంఠి కఠిన కుచంబుల్‌ 85 


ఉ. చెక్కుల యందమున్‌, మొగము చెల్వముల జన్లవ నీటు, వేణి తీ 
రెక్కడ6 జూడ; మన్నిటికి నెక్కువ దే మన సైకతంబుతో 
నెక్కటి కయ్యముల్‌ సలుపు నిక్కటి యొక్కటి చాలదే మరున్‌ 
డక్కగొనన్‌ రతిన్‌ గెలిచి డక్కగొనన్‌ నవమోహనాంగికిన్‌ 86 


చ. అని మది మెచ్చి యొచ్చె మొకయందును లేని మనోహరాంగముల్‌ 
గనుంగొని, “యౌనెకా! వ్రతము గైకొని యుండెడి నన్ను నేల తో 
డ్కొని యిట6 దెచ్చె నీ వెడంగు6 గోమలి? భూజగ మేడ, మారుతా 
శనజగ మేడ? యెంత ఘనసాహస మింతుల?' కంచు నెంచుచున్‌ 87 


ఉలూచి యర్హునుల సరస సంవాదము 


క. “కాముకుండ6 గాక వ్రతినై 
భూమి ప్రదక్షిణము సేయం బోయెడి వానిన్‌ 
గామించి తోడి తే దగ 
వా? మగువ! వివేక మించుకైనన్‌ వలదా?” 88 


ఉ. నావుడు మోమునన్‌ మొలక నవ్వొలయన్‌, వలి గబ్బి గుబ్బ చన్‌ 
రీవికి. గాన టించుక నటించు కవున్‌ గనిపింప6 బల్కె రా 
జీవదళాక్షి “యో రసికశేఖర! యో జన రంజనైక లీ 
లావహరూప! యో నుతగుణా! తగునా యిటు లాన తీయంగన్‌ 89 


క. నిను గీతి సాహితీ మో 
హన వాణులు చెవులు వట్టి యాడింపంగా6 
గని యుండి 'కాముకుండ గా' 
నని పల్కిన నాకు నమ్మికౌనె నృపాలా! 90 


క. అతులిత విలాస రేఖా 
కృతులన్‌ వలపించి యిటులC ద్రిభువన లీలా 
వతుల నలయించుటేనా 
వ్రత మనంగా నీకు? రూపవంచిత మదనా! 91 


చ. తెలియనిదానం గాను జగతీవర! ద్రౌాపదియందు ముందు మీ 
రల సమయంబు సేయుట, ద్విజార్థము ధర్మజు పాన్సుటింటి ముం 


గలం జని, శస్త్రశాల విలు గ్లికొను, టందునిమిత్త మివు ని 
శృలమతి భూ ప్రదక్షిణము సల్పంగ వచ్చుట, నే నెటుంగుదున్‌ 92 


తే. చెబుకునిలుకాని బారికి వెజచి నీదు 
మటుయగుం జేరితిం జేపట్టి మనుపు నన్నుం; 
బ్రాణదానంబు కన్నను వ్రతము గలదె? 
యెజుంగవే, ధర్మపరుండవు నృపకుమార! 93 


ఉ. నాయమె నీకు మేల్పడిన నాతి నలంచుట? యంత్ర మత్స్యము 
న్మాయంగ6 జేసి మున్‌ ద్రుపదనందన నేలవె? యంగభూ పతా 
కాయత యంత్రమత్స్య మిపు డల్లన6 ద్రైళ్ళంగ నేసి యేలుకో 
తీయంగ6 బంచదార వెనుతీయంగం బల్కి ననున్‌ ద్వితీయంగన్‌ 94 


క. అనుడు నుడురాజ కులపా 
వనుండు “సమస్తమ్ము నెజు6గు వలంతివి గద; యీ 
యనుచితము తగునె? పరసతి 
నెనయుట రాజులకు ధర్మమే యహిమహిళా?” 95 


చ. అన విని పాయ పూప జవరా లెదలో వల పాప లేక, యా 
తని తెలిముద్దు నెమ్మొగము6 దప్పక తేట మిటారి కల్కి చూ 
పునం దనివారం జూచి, “నృపపుంగవ! యన్నిట జాణ; వూరకే 
యనవల సంటిగా కెటుంగవా యొకమాటనె మర్మకర్మముల్‌. 96 


ఉ. కన్నియ గాని వేజొకతె. గాను మనోహరరూప! నీకు నే 
జన్నియ పట్టియుంటి నెలజవ్వన మంతయు నేంటిదాక; నా 
కన్నుల యాన; నా వలప్పుం గొస్తురినామము తోడు నమ్ము; కా 
దన్నను నీదు మోవి మధురామృత మానియు బాస సేసెదన్‌ 97 


చ. ఇలపయి మత్యయంత్ర మొక యేటున నేసి, సమస్త రాజులన్‌ 
గెలిచిన మేలువార్త లురగీ వరగీతిక లుగ్గడింప వీ 
నుల నని చల్లలా విని, నినున్‌ వరిఖయంప మనంబు గల్లి, న్‌ 
చెలువము వ్రాసి చూతు నదె చిత్తరువందు ననేక లీలలన్‌ 98 


ఉ. చెప్పెడి దేమి నా వలపు చేసినచేంతలు? కొల్వులోన ని 
న్నెప్పుడు గంటి నప్పుడ పయింబడ బన, ల బడ్డ పా 
టప్పు డ దెంత యైన గల; దట్టి హళాహళి కింత? సీప్పు న 
వొప్పెడిదాంం దాళుట కయో! మది మెచ్చవుగా నృపాలకా!” 99 


తే. అనిన “ఫణిజాతి వీ, వేను మనుజజాతి; 
నన్యజాతిం బ్రవర్తించు టర్హ మగునె? 


a _o పీ 


యెల యీకొర్కి? యనిన రాచూలి కనియెం 
జిలువచెలువంపు6 బల్కుల6 జిలువ చెలువ 100 


ఉ. “ఏ మనం బోయెదన్‌ దగుల మెంచక నీ విటు లాడం దొల్లి శ్రీ 
రాము కుమారుడైన కుశరాజు వరింపండె మా కుముద్వతిన్‌? 
కోమల చారుమూర్తి పురుకుత్సుండు నర్మద బెండ్రియాడండే? 
నీ మన సొక్కటే కరంగనేరదు గాని నృపాలకాగ్రణీ! 101 


ఉ. ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె? నా 
హా కడుదూర మిప్పు! డని యక్కునం జేర్పక జంపుమాటలన్‌ 
వ్యాకుల పెట్టు టేల? విరహాంబుధి ముంపక పోదు నన్‌ జలం 
బే కద నీకు, మంచి దింక నీకు మిక్కిలి లోయ గల్గునే? 102 


చ. అని వచియించునప్పుడు ముఖాబ్దము నంటెడి విన్నంబాటు, చ 
క్కని తెలి సోగ కన్నుంగవ6 గ్రమ్ముచు నుండెడి బాష్పముల్‌ గళం 
బున6€6 గనిపించు గద్దదిక ముప్పిరిగొన్‌వలవంత6 దెల్ప ని 
ట్రని మదిలో గరంగి రసికాగ్రణి యా కరభోరు భోరునన్‌ 103 


ఉ. “చక్కెరబొమ్మ! నా వ్రతము చందముం దెల్పితి; నంతె కాక నీ 
చక్కందనంబు. గన్న నిముసం బయినన్‌ నిలు పోప శక్యమే 
యక్కునం జేర్స?” కంచు దయ నానతి యీం దల వంచె నంతలో 
నెక్కడినుండి వచ్చె. దరళేక్షణకున్‌ నునుసిగ్గు దొంతరల్‌! 104 


అర్జును6 డులూచిని సుఖసాగరమునం దేల్చుట 


ఉ. అంకి లెజీంగి యా సరసు€ డంత “వివాహ విధిజ్ఞు. డైన ట్లు 
నాంకు€ డొనర్చినా6 డిది శుభైక ముహూర్తము, రో 'మ్మటంచుం బ 
ర్యంకము. జేర నచ్చెలి. గరగ్రహణం బొనరించెం దన్నణీ 
కంకణ కింకిణీ గణ వికస్వర సుస్వరముల్‌ 'సెలంగ6గన 105 


మ. ఒక మాణిక్యపు బొమ్మ యెట్టి వగ కీలో జాళువా జాలవ 
ల్రిక బాగాల్‌ కపురంపు టాకుముడుపుల్‌ వే తెచ్చి రాజున్న చా 
యకు నందీయ, నతండు లేనగవుతో నా వేళ నా వ్యాళ క 
న్యక కెంగేల నొసంగి కైకొనియె సయ్యాటంబు వాటిల్లంగన్‌ 106 


ఉ. శయ్యకు6 దార్పంగా6 దుజుముజాటెం దనంతటం జక్కదిద్దంబోం 
బయ్యెద జాటె; నయ్యదిరిపాటున6 గ్రక్కున నీవి జాటె; రా 
జయ్యెడ నవిలాసిని యొయారము6 జూచి కవుంగిలించె; నౌ, 
నెయ్యెడ మేలె చూతురు, గ్రహింపరు జాణలు జాజుపాటులన్‌ 107 


క క్కి 3. ~ చ pa 


ఉ. కాంగిట6 జెర్చునప్పటి సుఖంబె లతాంగికి. బారవశ్యము 
న్మూంగంగ6 జేసె; మోవి పలునొక్కులు రోజ నఖాంకముల్‌ మొద 
ల్లాంగల కంతుకేళ్లి సుఖలక్ష ణముల్‌ పయి పెచ్చులయ్యె, న 
ట్రౌ గద యెట్టి వారలకు నగ్గలపుం దమి గల్గియుండినన్‌ 108 


చ. చనుంగవ సాముకండెపుం బిసాళి యురంబున సారె. గాననే 
మన సునుచున్‌; సుధారసము మాటికి6€ గ్రోలనె చూయ; జొక్కు6 గీ 
ల్కొను సరసోక్తులన్‌ విననె కోరు సదా; యిటు లాదిసంగమం 
బుననె విభుండు మూండువలపుల్‌ వలచెన్‌ ఫణిరాజకన్యకన్‌ 109 


తే. నాగరిక ముద్ర గల మంచి బాగరి యంట! 
నాగవాసములో వింత నటనల దంట! 
కులుకు గుబ్బల ప్రాయంపు6 గోమలి యంట! 
వలచి వలపింపదే యెంతవాని నైన! 110 


ఇలావంతుని జననము 


క. ఈ గతి రతి కేళీ సుఖ 
సాగరమునం దేలియున్న సమయంబునం, ద 
ద్యోగం బెటువంటిదొ, స 
ద్యోగర్భంబున సుపుత్తుండొకం డుదయించెన్‌ 111 


క. ఆ చక్కని బాలుడు వాక్‌ 
ప్రాచుర్యము. గాంచునని శుభగ్రహ దృష్టుల్‌ 
చూచి యిలావంతుండని 
యా చతురుడు నామకరణ మలరిచి యంతన్‌ 112 


ఉ. కామిని జూచి “రమ్ము గజగామిని! యిక్కడ నొక్కవాండింకన్‌ 
దోమస మైన నకుడ హేతవ్రతి తై తైర్థికకోటి యాత్మలో 
సమసి వ. ? యిపుడ యేథవలెన్‌, న నీసుత 
గ్రామణి, నీవు వచ్చెదరు గా! కని యూజడిలంగ6 బల్కినన్‌ 113 


ఉలూచి యర్హునునకు వీడ్కోలొసంగుట 


ఉ. అంటిన ప్రేమ జాహ్నవికి నప్పుడ తోడ్కొని వచ్చి, యల్ల వా 
లంటి నిజేశ్వరున్‌ దనదు గబ్బి చనుంగవం జేర్చి, బాప్పముల్‌ 
కంటం దొరంగుచుండం దిరుగం దిరుగం గనుగొంచుం గ్రమ్మటెన్‌ 
జంట దొజంగి సంజను వెసం జను జక్కవ పెంటియుం బలెన 114 


ఉ. అంతట రాజురాక6 గని యాప్త పురొహిత భృత్య వర మ 
త్యంత ముదమ్ము చెంది “యిటు లార్తులం గాచుట కేమొగాక యే 
కాంతము గాంగ నేయగుదురె? యంచు€ దలంచితి; మీరు వచ్చు ప 
ర్యంతము మమ్ము మే మెజుంగ; మందట ప్రాణము లీవ భూవరా! 115 


అర్జ్హునుండు తన నెచ్చెలి విశారదునితో నులూచీ ప్రణయ ప్రసంగమును వర్ణించుట 


చ. అని పలుకన్‌ బ్రసన్నముఖుండై విభు డిష్టసఖున్‌ విశారదున్‌ 
గని “యొక వింత వింటె! ఫణికన్య యులూచి యనంగ నోరు నన్‌ 
గొని తమ నాగలోకమునకున్‌ జని తన్ను రమించు మంచు. జె 
ప్పని ప్రియ మెల్లంజెప్పి యొడంబా టొనరించి కరంచె డెందమున్‌ 116 


ఉ. “చెప్పెడిదేమి! కన్నుంగవ చేరల కెక్కుడు చంద్రబింబమే 
తప్పదు మోము, మోవి సవతా చివు రెక్కడిమాట? గొప్పకున్‌ 
గొప్ప పిజుందు, గబ్బి చనుగుబ్బలు కౌంగిటి కచ్చు జాళువా 
యొప్పులకుప్ప మేను, నడు మున్నదొ లేదొ యెజుంగ నింతకున్‌ 117 


ఉ. “చంగున దాయు చూపు లిరు చక్కని బేడిస లేమొ? మీటినన్‌ 
గ్రంగన వాంగు గుబ్బలు చొకారపు. దాళము లేమొ, రూపమా 
నం గననైన చెక్కిళులు నాణపుటద్దము లేమొ, చొక్క మౌ 
రంగున మీజు దాని యధరంబును గెంపగునేమొ, నెచ్చెలీ! 118 


ఉ. ఆ యెలనాగ వేణి మెజుంగారు కటారికి మాసటీం డగున్‌ 
బోయన వచ్చు; నమ్మెజుంగుంబోండి పిణుందు సమస్త భూమికిన్‌ 
రాయ లనంగవచ్చు; నల రాజనిభాస్య యెలుంగు గట్లివా 
కోయిల కంచుకుత్తికలకున్‌ బయకాం డనవచ్చు నెచ్చెలీ! 119 


క. మదిరాక్షి మోవి జిగి ప్రతి 
వదనము గావించు గీర వదనముతోడన్‌ 
మదనుని విలు గొనవచ్చున్‌ 
సుదతీమణి కన్నుబొమల సుద తీరెంచన్‌ 120 


చ. అల జడ యందమున్‌, మెజు6గు టారు మిటారము నాకు ముందుగా 
జబిలువ కొలం బటంచు.6 జెలి చెప్పక తొల్తనె చెప్పె, దత్తనూ 
నిలసన మెన్నం గన్నదియు విన్నది గా, దిలలో లతాంగు లా 
పొలంతుక కాలిగోరులకు6 బోలరు, పోలునొ యేమొ తారకల్‌! 121 


సీ. మరుని గెల్పుల కథా మహిమమ్ము విలసిల్లు నొజపు6 జిత్తరురీవి నుల్లసిల్లు 
వీనుల కమృతంపు సోనలై వర్తిల్లు శారికా ముఖ సూక్తి సందడిల్లు 


అట 


ల 


గస్తూరికాది సద్వస్తుల బ్రభవిల్లు. పరిమళమ్ముల జొకం బరిఢవిల్లు6 

జెప్పం జూపంగ రాని సింగారము ఘటిల్లు పెక్కుశయ్యల సొంపు పిక్కటిల్లు 

తే. వింత హరువుల పసులచే విస్తరిల్లు దివ్య మాణిక్య కాంతుల దేజరిల్లు 
నందముల కల్ల నందమై యతిశయిల్లు బాయ జవరాలి బంగారు పడకటేల్లు 122 


. ఆ భోగము, తద్వస్తు చ 


యాభోగము నెందు6(గన్నయవి గావు సుమీ! 
నాభోగపురము సరి యౌ 
నా భోగవతీ పురంబు సార్థంబయ్యెన్‌ 123 


ఆ మదిరాక్షి భోగవతి యన్‌ నది గ్రుంకంగంజేసి, తత్పుర 

స్తేముని హాటకేశరు భజింప నొనర్చిటు తోడి తెచ్చి న 

నీ మహి నిల్సి న నిదె యిప్పుడె; నన్నెడంబాయలేని యా 

ప్రేమది యింత యంత యని పేర్కొనరా దని తెల్పెం దెల్సినన్‌ 124 


మౌఖరి మించ నిట్టులను మంత్రిశిఖామణి “చోద్య మయ్యె నా 
వైఖరి విన్న నే మనంగవచ్చు? నహో! మనుజేంద్ర చంద్రమ 

నే ఖర! చిలఃరా కొలము చేడియ నొక్కతెం జెప్ప తు... 

రేఖ గనుంగొనన్‌ వలవరే ఖచరీ ముఖ సుందరీమణుల్‌?ో Is 


. అని పలుక నలరి బలరిపు 


తనయుండటం గదలి మొదలి తైర్జికులను దా 
నును మంచుగొండ యండకుం 
జని తచ్చిఖరావలోక జనితాదరుండై 126 


అర్జునుని యనంతర తీర్హయాత్రా ప్రకారము 


. పదియాటు వన్నె గుబ్బలి రాచకూంతురు పట్టంపు రాణిగా. బరంగు జాణ 


పతి యర్ధదేహంబు సతి యంట నిజముగా బ్రబలు కన్నియ గన్న భాగ్యశాలి 
ముజ్జగమ్ముం బవిత్రముగంజేయు తీర్చమ్ము. గొనసాగం వసన యనఘమూర్తి 
భూమిధరారాతిచే మొక్క వోవని యరిది బిడ్డను గాంచినట్టి మేటి 

తే. యోషధుల మొలపించిన యుత్తముండు చల్లందనముల కెల్ల దీక్షాగురుండు 
సకల మాణిక్య రాశికి జననసీమ యీ నగస్వామి' సద్గణాస్థానభూమి 127 


. అని బహుప్రకారమ్ముల హిమగిరి ప్రభావమ్ము వక దత్రదేశంబున 


శాఖాశిఖోల్లిఖిత గ్లావృక్షం బగు నగస్త్య వట వృక్షంబు6 గనుంగొని, యచట నికట విశంకట 
కటక కమనీయ మణిశ్చంగంబగు మణిశృంగంబుంగని, యగణ్య పుణ్యాగమ సమర్థంబగు 
హిరణ్యబిందు తీర్ధమ్మున6 గృతావగాహుండై, గోహిరణ్య ధరణ్యాది దానమ్ము లనేకరిబులు 


ఇ వ క = 


గావించి, బ్రాగ్సాగమున కరిగి, యనక పట్టణారణ్య గిరి సమూహములు గడచి, యఖిల 
నరశరణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి, యచటం గోటి గుణితాంగీకృతానత జనతా సమర్పిత 
నారాయణుండగు బదరీనారాయణుం బూజించి, మనీషి మనీషిత ఫలప్రదాన శుచి 
ప్రయాగంబగు ప్రయాగంబున కే6౧, ముముక్షు జనహృదయంగమంబగు త్రివేణీ 
సంగమంబున6 దానంబులుం దానంబులుం గావించి, యచ్చట మాధవు నారాధించి, భవ 
రసానుభవ భీరు సానుక్రోశం బగు పంచక్రోశంబు. బ్రవేశించి, యభ్యర్ణ్ల మణి కర్ణిక యగు 
మణికర్ణికం గ్రుంకి, యన్నపూర్ణా విశాలాక్షి సనాథు6 గాశీవిశ్వనాథుం దర్శించి, తైర్థిక 
సమాహిత సమ్య గయకు గయకుం జని, యచట నుచిత కృత్యంబులు నిర్వర్తించి, 
శ్రీపురుషోత్తమ క్షేత్రంబునకు6 జని, యింద్రద్యుమ్న సరస్సున శిరస్సు మజ్జనంబై, నమజ్ఞన 
దృకృకోర జ్యోత్సానాథుని జగన్నాథుని గొలిచి, యాతల గౌతమీ తటినీతోయ స్నాతుండై, 
జగన్మోహన మనోజ మనో వశీకరణ కారణ కళా ప్రావీణ్య లావణ్య హావభావ ప్రకటన నటన 
రేఖా శాఘా దూరీకృత రంభోర్వశీ రంభోర్వశీత కిరణ కిరణ నిభ విభారంగ న్మణిరంగ 
మంటపోజ;లాసికా కృతలక్షణ కటాక్షవీక్షణ సుధారసధారా సేచన కాసేచితాసేచన 
కాంగుండై, పాపాటవీ విపాటన పాటవ సంసూచన దీక్షారామ పరమేశ్వరుం డగు ద్రాక్షారామ 
భీమేశ;రుం జేరి, జోహారులు నుపహారంబులు సమర్పించి, సంతతానంత కాంతిరంహుండగు 
నంతక్వేది నృసింహు సేవించి, యందు భవసాగర తరణియగు సాగర సంగమంబునం 
దీర్ధంబాడి, కృష్ణవేణ్యాది పుణ్యతరంగిణుల మునింగి, యుత్తుంగ శృంగ విలోకి లోక సాత్మృత 
సుపర్వ పర్వతంబగు శ్రీపర్వతంబు లోచనపర్వంబుగా జూచి, ప్రణమిల్లి, మల్లికార్డును 
సమ్మోదమునC బ్రణుతించి, తన్మనో౭_బ్బ్ద భ్రమరీ విభ్రమ రమ్యయగు భ్రమరాంబం 
బ్రశంసించి, భక్తశోభన పరంపరా సంపాదక పాదకమల రజోలేశు నహోబలేశు భజించి, 
నిజభజనరత జన ప్రతిపాదితానశ్వర పదంబులగు శ్రీ వేంకటేశ్వర పదంబులకు నమస్కృతులు 
విస్తరించి, దుస్తరాంహ స్తూలికా సందోహ దాహ దోహళ నిజాహ్వయ స్మరణ విస్సులింగం 
బగు శ్రీకాళహస్తి లింగంబు నంతరంగంబున హరతరంగంబు లుప్పొంగం గాంచి, 
కాంచీపురంబున కరిగి, కరిగిరీశ్వరుండై విరాజిలు వరద రాజుల నమ్రజన కమ్రఫల దాయకు 
నేకామనాయకుం బూజించి, యవులంగావేరి కావేరి కాంతరిత కాంతాంతరీసంబున. బ్రసన్న 
రూపంబునం బాటిల్లు కోటి హరిత్తు రంగధాముని రంగధాముని సేవించి, కుంభఘోణ 
చంపకారణ్యాది పుణ్యక్షేత్రమ్ము లీక్షించి, దక్షిణ నీరాకర వీచికా నికరశీకర తుందిల మందానిల 
స్పందనాతి శీతల సికతాతల పిహిత యాతాయాత నిరవధిక పథిక నికాయ 
కాయమానాయమాన లవల్యేలా వల్లీ వేల్లిత క్రముక ప్రముఖాఖిల శాఖి శాఖా శిఖా లతాంతర 
కుహర విహరమాణ వివిధ గరుద్రథ కుల కలకలోద్వేల వేలా మనోజ్ఞ మార్గంబున నపవర్గ 
రామేశ్వరంబగు రామేశ్వరంబునకుం బోయి, సేతు సందర్శనం బోనర్చి, విధూత స్నాతృ 
పంచజన వృజిన జనుష్కోటి యగు ధనుష్కోటిం గృతస్నానుండై, పాండు సూనుం డందులం 
దులాపురుషాది మహాదానంబు లాచరించి, రఘువీర భూభుజ భుజాదర్స దర్పణం బగు 
రామాయణంబు పారాయణంబు చేసి, భూసురాశీర్వాద సంపదలం బొదలి, యచ్చోటుం 
గదలి, పదుమూ6డవ నెల బాండ్య మహీ మండలాఖండలుం డగు మలయధ్వజుం డేలు 
మణిపురంబు.€ జేరం బోవు సమయంబున. 128 


అర్హునుండు వాండ్యరాజ సుత చిత్రాంగదను జూచి విరాళిగొనుట 


సీ. మంగళస్నాన సంభ్రమముం దెల్పెడి రీతి. గెలనం గెందామర కొలనం దేలి, 
ధవళముల్‌ విని చొక్కు హవణుం దెల్పెడు లీల హాళింగోయిల పల్కు లాలకించి, 
తలంబ్రాలు వోయు బిత్తరము. దెల్పెడు చాయం గ్రొన్ననల్‌ దోయిళ్ళ కొలంది నొసంగి 
బువ్వాన భుజియించు పొలుపు దెల్పెడి జాడ గుమి గూడికొని మరందములు గ్రోలి, 
తే. తనకు దోడోడ నగు పెండ్లి కనయిడంగం జేయునటువలె గారాబు€ జెలులంగూడి 
వనవిహారంబు గావించి చనెడు పాండ్య రాజ సుతం జూచి యాపాండురాజ సుతుండు 129 


తే. ఈ వెలంది యొడల్‌ పైండిలో వెలంది 
యీ నెలంత లలాటంబు లే నెలంత; 
యీ సుపాణి రదశ్రేణియే సుపాణి; 
యీ బిడారు మృగీమద శ్రీబిడారు 130 


క. వాతెజుకు నమృతమే తుల; 
మే తులకింపుల పిసాళి మిసిమికి€ గ్రొమ్మిం 
చే తుల; చేతుల కబ్దము 
లే తుల; లేతుల వెలందు లీ చెలి తులయే 131 


క. కన్నె నగుమోము తోడన్‌ 
బున్నమ చందురుని సాటి6 బోలుప వచ్చున్‌, 
నెన్నుదురుతోడ మార్కొని 
మున్నందజు. జూడ రేక మోవక యున్నన్‌ 132 


క. కమలముల నుజ్జగించున్‌, 
గుముదంబుల బుజ్జగించుం గొమ చూపులు; పు 
న్నమ చందమామ వెలుగుల 
కొమ రంతయు. బుణికి పుచ్చుకొనం బోలు జుమీ 133 


శా. చెండ్లా గుబ్బలు! జాళువా తళుకులా చెక్కిళ్ల డాల్‌! సింగిణీ 
విండ్లా కన్ఫొమ! లింద్రనీల మణులా వేణీరుచుల్‌! తమ్మి లేం 
దూండ్లా బాహువు! లింత చక్క6దన మెందుం గాన! మీ జవ్వనిం 
బెండాడంగలవాండు చేసినది సుమ్మీ భాగ్య మూహింపంగన్‌ 134 


మ. అని “కన్గొంటె విశారదా? యనిన “నాహా! యే మనన్వచ్చు నో 
జననాథాగ్రణి! యీ వినూతన తనూ సౌందర్య మీక్షించినన్‌ 
దను దా మెచ్చు విధాత చిత్తమున; నీ తన్వంగితోం బోల్పంగా 
నెన లే; దెచ్చట జూడమా తుహిన భూభృ త్వేతు పర్యంతమున్‌ 135 


క్‌. మలయధ్వజ బాహుజను 
స్తిలకుని గారాబుంబట్టి చిత్రాంగద పే 
రలఘు కుల శీల గుణములు 
గల దీకన్య యని చెప్పంగా వింటి నృపా! 136 


క. అన విని మనమున గోర్కులు 
కొనసాగంగ “నీ నృపాలకునితో నెయ్యం 
బొనరింప వలయు నే౭ డి 
వ్వని నుండుద మనుచు. జొచ్చి వచ్చుచు నుండన్‌ 137 


. పద్మ రేఖల6 బొల్యు బాలికా తిలకంబు చరణంబు లూ6దిన తెరువు జూచి 
మలయధ్వజతనూజ కొలువు సేసిన జీవ దంతపు జవికె. జిత్తరువు6 జూచి 
పొన్న గున్నల నీడ గనె పుప్పొడి తిన్నె మరుని బూజించిన హరువు జూచి 
కొమ్మ కౌంగిటం జేర్ప గోరంట నంటిన మొనగుబ్బ కస్తూరి మురువు€ జూచి, 
తే. యీ వనము చేసినదికా యదృష్ట మనుచు రాజసుతుండు చిత్రాంగద మై జవాది 
కమ్మతావి గుబాళించు తమ్మి కొలని కలంకులకు6 జేరి, యంతంత వలపు మీజీ 138 


మ. “తనకున్‌ గౌంగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం 
బున గిల్లింతలె యంచు. బద్మిని కరాం భోజమ్మునన్‌ మందమం 
ద నటద్వాయు చలద్దళాంగుళులు కన్సట్రంగ నవె ల్లురా 
యని రా! రా! యని పిల్చెనా దగ ద్విరేఫాద్యంత'దీర్హధ్వనుల్‌ 139 


ఉ. నా విని హావ భావ పరిణామ విదుండు విశారదుం “డగున్‌ 
దేవరవార లిందు నరుదే శకునమ్ములు మంచి వయ్యె; వే 
రావలె శోభ నోత్సవ పరంపర లిప్పుడు; చూడు. డంచు నె 
తావుల దీవులై తనరు తామర మొగ్గలు రెండొసంగినన్‌ 140 


తే. అదియు నొక శకునంబుగా నధిపు6 డంది 
“చేతి కందిచ్చి నట్టనె చేకుణంగC 
గలదు వలిగుబ్బి గుబ్బెత చెలిమి” యనుచు 
నాత్మలో నెంచి యా భావ మపనయించి 141 


చ. “నెల యుదయించునప్పు డల నీరజముల్‌ కుముదంబు లౌను రేల్‌, 
కలువలదాయ రాకకు బగల్‌ కుముదంబులు నీరజంబు లౌC, 
దలంపంగ నింత వింత గలదా!” యని కందువ మాట లాడుచున్‌, 
“బళిర! కిరీటి” మీజెం దన ప్రొఢి విశారదు. డెన్నుచుండంగన్‌ 142 


జై 


ఉ. అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్వ నేల 
గంగ6 దలంచునంత మును గల్గంగ దాసులు వట్టు జాళువా 


బంగరు టాలవట్టముల భంగి6 గనంబడె6 బూర్వ పగ్సిమో 
త్తుంగ మహీధరాగ్రములం దోయజ శాత్రవ మిత్ర బింబముల్‌ 143 


సాయంకాల శోభ 


. ఒక మెట్టు తరణి డిగ్గిన 

నొక మెట్లు శశాంకు€ డెక్కు; నుర్వీ స్ట సలిలో 

నొక రాజు సన్నగిల్లిన 

నొక రాజంతంతకున్‌ మహోన్నతిం గనండే! 144 


- క్షితిపయి వట్టి మాంకులు చిగిర్స, వసంతుడు తా రసోపగుం 
ఫిత పదవాసనల్‌ నెజిప, మెచ్చక, చంద్రుడు మిన్నునం బ్రస 
న్నతయును, సౌకుమార్యము€ గనంబడ టాల్‌ గరయగంగణేసె; నే 
గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! 145 


. వెడ విలుకానికిన్‌ జెజుకు విల్లును, గల్వల కోరి, కోరికల్‌ 
గడలుకొనంగ నామనియు6, గల్వలరాయండు నిచ్చి మన్ననం 
బడయుడు, వాని కక్కుడుగ మౌర్వులు తామును గాన్క తెచ్చెనా 
బడిబడి గంధలుబ్ద మధుపంబులు రాంజనుదెంచెం దెమ్మెరల్‌ 146 


. ఒక చిగురాకుంగొమ్మం బిక, మొక్క ప్ర ప్రసూన లతాగ్రసీమం దేం, 

ట్లూక ఫలశాఖ రాచిలుకయున్‌ రొద సేయంగ, గాడ్సు పొందు వా 
యక పయి వెన్నెలల్‌ పొలయ నామని సొంపుల నింప జొంప మౌ 
నొక యెలమావిక్రింద మరుయో యనలా నరుండుండె నయ్యెడన్‌ 147 


. విధు చకచకలును, బుండే 

క్షు ధనుర్ధరు నంప సెకలు, శుక పిక శారీ 
మధులిట్టులు మలయానిల 

మధు లిట్టులు తనదు ధైర్యమహిమ6 గలంపన్‌ 148 


. “చందన గంధి నెన్నుదురు చందురులో సగంబాల; బాల ము 
ద్దుం దెలి చూపు లంగజుని తూపుల లోపల మేల్తరంబు; లిం 
దిందిరవేణి మోవి యెలదేనియలో నికరంపు6 దేట యే 


మందము! మందయాన మొగ మందము మీజు నవారవిందమున్‌ 149 


. బంగరు బొంగరాల పరిపాటి చనుంగవ; మీల సూటి త 

క్కు6 గనుదోయి; చంద్రు ప్రతికోటి మొగం; బెలదే6టి ధాటిక 
న్నంగడు మేటి వేణి; పులినంబుల సాటి పిణుం; దయారె! చి 
త్రాంగద పాటి జోటి గలదా? యని మెచ్చు. గిరీటి మాటికిన్‌ 150 


క. ఈ కరణ దలంచుచు నా 
లీక నిభానన నెదన్‌ నిలిపి రే గడపెన్‌; 
లే కెటుల నిద్ర వచ్చున్‌ 
రేకగు నయ్యువిద నెదను నిల్సిన దాంకన్‌ 151 


తే. అపుడు నృపు6ండు ప్రఫుల్ల నవాంబుజ ప్ర 
సన్న ముఖుండయి “మలయధ్వజ క్షి క్‌తీశ 
కమలహితునకు మామకాగమన వార్తం 
దెలుపు” మనుచు విశారదు6 బిలిచి "పనిచె 152 


విశారదు6డు పెండ్లి రాయబారము నడపుట 


చ. పనిచిన నేయ, యాతండు, నృపాలుని మంత్రి ముఖాంతరంబునం 
గనుంగొని “యంత్ర మత్స్యము జగం బెజుంగన్‌ భుజశక్తి నేసి జ 
వ్వనిం గయికొన్న యర్జునుండు వచ్చిన వాండిదె తీరయాత్రగా, 
జనవర!” యంచు విన్నపము స సల్ప ససంభ్రమ చిత్తుంై తగన్‌ 153 


క. తన నగరు వంటిదే చ 
క్కని నగరొక టాయితంబు గావించి పురం 
బు నలంకరింపంగా€ జే 
సినవాండై యపుడు సకల సేనలు గొల్వన్‌ 154 


చ. ఎదురుగ వచ్చి పాండ్య ధరణీశ్వరు డర్దును6 గాంచి “నేండుగా 
సుదినము! మీరు రా6 గలుగు శోభన మెన్నండు గల్గుం బ్రోలికిం 
బదు6 డని యిద్దజున్‌ దొజసి భద్రగజంబుల నెక్కి 'వచ్చిరిం 
పొదవ హళాహళీం గడకు నొత్తెడు ఫౌయజుల దిక్కు సూచుచున్‌ 155 


తే. రాజ వీథుల నెసంగ నీరాజనములు, 
కటికవా రెచ్చరింప నైకటిక భూమి, 
వంది జనములు పొగడ. జెల్వంది మిగుల6 
బురము సొత్తెంచె విజయుం డబ్బురము గాంగ 156 


క. నెట్టుకొని నరుని గనుచోం 
బట్టణమునం గల సమస్త భామల కహహా! 
యెట్టి విచిత్రమొ! మనసున 
బుట్టీనవాం డపుడు మనసు6 బుట్టించె జుమీ! 157 


ఉ. “చక్కందనంబు రూపున6 బొసంగుటె కాదు; గుణంబులందునున్‌ 
Sg గల్లు నెజజాణ; జగంబుల నీడు లేని నా 


చక్కని కూంతునుం దొజయ6 జాలినవా6; ఉతండల్లుండైనంగా 
మిక్కిలి కీర్తి గల్లు?” నని మెచ్చు మనంబున రాజు సోరెకున్‌ 158 


చ. అడు గడుగందునున్‌ మణిపురాధిపు6 డిట్లుచితోపచారముల్‌ 
కడు నొనరించి యుద్వహన కౌతుక హేతు ' కళావిశేషమౌ 
విడిదికి దెచ్చి, నిల్పి, యతివిస్మయ మందంగ విందు, వీడుకో, 
లుడుగరలున్‌ ధనంజయుని యుల్లము రంజిలం జేసె నెంతయున్‌ 159 


ఆశ్వాసాంతము 


మ. సరసాగ్రేసర! వాసరప్రభు తనూజ స్ఫూలలక్షా! పురం 
దర జిద్భోగ ధురంధరా! భరతశాస్త్ర ప్రొఢ మార్గెక లా 
స్య రసాస్వాదన కోవిదా! శ్రవణ భూషా దివ్యరత్నే త్విషా 
తరణి శ్రీకర గల్లభా! విభవ భృత్తంజాపురీవల్లభా! 160 


క. యాచనక వినుత! వనితా 
సేవనక మనోహరాంగ! శృంగార కళా 
సూచన కము కవిత్వా 
లోచన కందళిత హర్ష లోలుప హృదయా! 161 


క. తరుణీ మన్మథ! యాథ్రిత 
భరణ గుణాభరణ! శౌర్య బహు రాజ్య ధురం 
ధర! సత్యాదిమ చక్రే 
శ్వర! యభినవ భోజరాజ వర బిరుదాంకా! 162 


తోటక. అతులాగమ శాస్త్ర నిరస్త సురే 
జ్య! తులాధిక విద్వ దవాప్త శత 
క్రతులాభ! శుభోదయ కారణ ర 
త్న తులాపురుషాదిక దానచణా! 163 


గద్యము. ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్బ ప్రసిద్ద సారస్వత సుధాసార జనిత 
యశోలతాంకూర చేమకూర లక్ష్మృణామాత్యతసయ వినయ ధురీణ సకల 
కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముకాకటక విరాజమాన వేంకట కవిరాజ 
ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందు. బ్రథమాశ్వాసము 164 


ద్వితీయాశ్వాసము 


ధుర్య శౌర్య! ధైర్య 

క్ష్మాధర మూర్దన్య! యాది గర్భేశ్వర! వి 
ద్యాధిక! వితరణ దీక్షా 

రాధాసుత! యచ్యుతేంద్ర రఘునాథ నృపా! 1 





తే. అవధరింపు కథాకర్ణనాతివేల 
హరు లై నట్టి దివ్య మహర్షులకును 
తత సకస పురాణ కథా నేతాంగ 

సూతుండై విలసిల్లెడు సూతుం డనియె 2 


విశారదు(6డు మలయధ్వజుని యాశయము నర్గునునకు విన్నవించుట 


ఉ. ఆ చెలువంపు రాకొమరు€ డంత వయసుని జూచి యింపుతో 
“నీ చతురత్వ, మీ వినయ, మీ యుచితజ్ఞత యెందునేనియుం 
జూచితె? మైత్రికిం దగిన చోటగు; శోభనపుం బ్రసంగమున్‌ 
సూచన చేసి రాజు మది చొ ప్పెబు౯గన్‌ వలదా విశారదా? 3 


మ. అనినన్‌ “మీ మదిలో6 దలంచినది మేలౌ; సిద్దసంకల్పు ల్రీ 
రని యావేళనె చ్చిత్రవాహనుండు కొల్వె యుండంాం బోయి యా 
యన “రా రమ్మ 'ని గారవించి సుముఖుండై ' “రాజుగా రిపు డే 
మనినా? రెయ్యది వార్త? యంచు బయిపై నాసక్తితో. బల్క6గన్‌ 4 


చ. “అవనితలేంద్ర! మా విభుని హర్ష మదేమని వ సం 
స్తవ మొనరించి రింతవడి సామి'వేరిత్రమె వేయినోళ్ళ; న 
ర్రవపతితోడ బాంధవ మొనర్చిన మాధవు లీల6 దారు బాం 
ధవ మొనరింపం జిత్త మిడినారు గుణాంబుధు లీరు గావునన్‌' 5 


క.నా విని సంతోషము మది 
నావిర్భవ మొంద “నా మహారాజునకున్‌ 
దేవేరిగ నా కన్నెన్‌ 
బావన గుణ నీయ గనుట ఖాను గ్‌ 6 


చ. కల దొకమాట(€ దెల్వంగల కార్యము; తొల్లి ప్రభాకరుండు నా 
గలం డొకం డస్మదీయ కులకర్త; యతం డనపత్యుండై యచం 
చలమతి శంకరుం గుజీచి చాల౯ దపం బొనరింప నంతటన్‌ 
'గలుగు6 గుమారుం డొక్కొకండుగా నని యిచ్చె వరంబు వేడుకన్‌ 7 


క. అంగజ హరుని ప్రసాదము 
నం గలుగుచు వచ్చె సుతు6డు నా6 డాదిగ మా 
వంగడమున; నది యిప్పుడు 
వెంగడమై కూంతు రుద్భవించె న్నాకున్‌ 8 


క. ఆ దుహిత€ గుమారుని మ 
ర్యాదగం జూచికొని యుందు; నా కన్నియకున్‌ 
బ్రాదుర్చవించు వానిన్‌ 
నాదు కులంబునకు వలయు నాథుని జేయన్‌ 9 


క. కా దనరా దీకార్యము; 
జాదులును బ్రసాదమౌ విశారద! నాకున్‌ 
నాదు హితం బొనయగూరిచి 
నా దుహితం బెండ్లి సేయు నరనాథునకున్‌” 10 


తే. అని యతని బంచె; నా మాట కర్ణునుండు 
సమ్మతించి; ముహూర్త నిశ్చయము నయ్యె; 
హితు6 డన విశారదు౯డె కాక యెందు6 గలం? 
కోర్కి వెలయంగ దొర బెండ్లికొడుకుం జేసె 11 


చిత్రాంగదా వివాహ మహోత్సవము 


క. సుత్రామ నిభుండు పాండ్య ధ 
రిత్రీ విభు. డానతీయ, శృంగార కళా 
చిత్రాంగద యుత యగు నా 
చిత్రాంగద. బెండ్లికూంతు6 జేసిరి కాంతల్‌ 12 


క. గరిత లలంకృతి సేయంగ 
గరువపు మురు వపుడు హెచ్చి కన్నియ దనరెన్‌; 
బరిణయపుం గ సేంతల 
నరపతి యొజ పతిశయిల్లు నటనం జెలంగెన్‌ 13 


మ. తన వంశంబు నృవాలు పెండ గను తాత్సర్యంబునన వచ్చెనొ 
యనం జంద్రుం డలరెన్‌; గిరీటి సుముఖుండై యంత. pn తె 
చ్చిన భద్రేభము నెక్కి రీవిమెయి వచ్చెన్‌ బాండ్యభూపాలు లో 
చనముల్‌ చల్లంగం గ్రొత్త ముత్తియపు సేసల్‌ జవ్వనుల్‌ చల్లంగన్‌ 14 


చ. నలుగడ హృద్య వాద్య నటనం బొలయన్‌, గపురంపు టారతుల్‌ 
వెలయ, ద్విజశ్రుతుల్‌ చెలంగ, విప్ర వధూ శుభ గాన లీల శో 
భిలంగ వివాహవేదికకుం బెండ్లికుమారుండు వచ్చె నిట్లు; లా 
వల నల పెండ్లి కూంతురును వచ్చె రణచ్చరణాంగదంబులన్‌ 15 


శా. పంకేజాతములన్‌ దిసంతు లడచున్‌ బాలామణీ పాదముల్‌; 
వంకల్‌ దీర్చు మనోజ సాయకములన్‌ వాల్పూపు; లేణాంకునిన్‌ 
శంకల్‌ సేయు మొగంబు; జక్కవకవన్‌ జక్కట్లు దిద్దుం గుచా 
హంకారంబు; మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్‌ 16 


కృ హరిపతి నడుమున కూడెన్‌; 
గరువపు నడకలకు నోడె గజపతి; యిం నీ 
నరపతి లోనగు టరుదే 
వరవర్ణిని మెజు6గు వాండి వాల్చ్పూపులకున్‌? 17 


ఉ. “చక్కని కన్యకామణికి( జక్కనివా6 డగు ప్రాణనాథుండున్‌, 
జక్కని శోభనాంగునకు6 జక్కని యింతియు. గల్లు టబ్బురం 
బెక్కడ, నిట్లు లుండవలదే! రతిదేవికి సాటి వచ్చు బో 
యి క్కనకాంగి; మన్మథున కీ డితం డీడిత రూపసంపదన్‌” 18 


క. అని రూప కళల జూపణు 
గొనియాడ6గ6 బేరయటాండ్రు గొందటు తెర వం 
చిన6 జూచె నతివ నర్గునుం 
డనురాగాంబుధి తటాన నటం దెర యెత్తన్‌ 19 


తే. కలదు లే దన నసియాడు కౌను తీరు6, 
దళుకు మొగమున కెగయు గుబ్బల బెడంగు6 
జూచి, యాతని నిడువాలు6€ జూపు లపుడు 
నిండు వేడుక మిన్నంది కొండ దా 20 


చ. చిలకలకొల్కి కనొనియె జేరలం గొల్వంగ రాని కన్నులున్‌, 
మొలక మెబటుంగు నీలముల ముద్దులు గాజు నొయారి మీసముల్‌, 
గలకల నవ్వు చక్కని మొగంబు, వేడంద యురంబు, సింగమున్‌ 
గలచు రువాణపుం గవును గల్గిన యా కురువీర పుంగవున్‌ 21 


టీ 


క. అంగజ రాజ్యం బెలుట 
కుం గట్టిన తోరణం బొకో యన, నతం డా 
శృంగారవతికి6 గట్టెన్‌ 
మంగళసూత్రంబు చతురిమం గళసీమన్‌ 22 


మ. అనురక్తిం దలంబ్రాలు వోసె విజయుం డావేళ బంగారు కుం 
డన రంగౌ నలినీలవేణిపయి ముత్యాల్‌ దోయిటన్‌ ముంచి చ 
య్యనం బాల్ఫొంగిన కైవడిన్‌ సిరులు పెంపై€ బూలు రేకెత్తిన 
ట్లనె వర్ధిల్లు మటన్న దీవనల కెల్లన్‌ దావలం బై తగన్‌. 23 


తే. తామపర్లీ నదీతీర ధరణి నేలు 
దొరతనము దెల్పంగా రాశి దొరల బోసె, 
ముదిత చేతుల6 దలంబ్రాలు ముత్తియములు 
ముదిత చేతులగుచు సభాసదులు వొగడ 24 


క. ఈ చందంబున6 గల్యా 
ణోచిత కృత్యంబు లెల్ల నొనరిచి యంతన్‌ 
రాచూలి భోగ్యవస్తు 
ప్రాచుర్య మనోజ కెళిభవనమునందున్‌ 25 


చిత్రాంగదార్దునుల పడుకటింట ముచ్చటలు 


చ. మినుకు6 గడాని జీనిపని మేలిమి మంచముపై వసించి యుం 
డినయెడ నొయ్యనన్‌ సఖులు నేర్పునం దోడ్కొని వచ్చి మోల జ 
వ్వని నిడి తోడి చూపులకు వచ్చినవారును బోలె వెన్కకుం 
జని; రవు6€ గాదె పై నతను సంగర మా నవమోహనాంగికిన్‌ 26 


ఉ. చంచలనేత్రం గాంచి నృపచంద్రుండు మోహము నిల్పలేక చే 
లాంచల మంటి, శయ్య కపు డల్లనం దార్చి, కవుంగిలింప నుం 
కించు6; బయంట నంట గమకించు6; జెలించు టదెప్పు డెప్పు డం 
చించుక సేపులోన మెజయించు ననేక మనోవికారముల్‌ 27 


ఉ. “కానుక గాంగ నిత్తు బిగి కౌంగిలి, పల్కవె కీరవాణి! నీ 
థా నుడి తేనె నా చెవుల నానం, గృపారస ధార నాన న 
న్నానన మెత్తి చూడు నలినానన! గోలతనాన నేల లో 
నాన6 జలంబు నీకు? మరు నాన సుమీ! విడు నాన యింతటన్‌ 28 


ఉ. చక్కరవింటి దెవర ప్రనాదముC గకొను ముప్పు; ఉంద మో 


చక్కెరబొమ్మ!" యంచు విలస న్మణికంకణ హస్త మంటి పే 
రక్కణం గప్పురంపు విడె మా నెజజాణ యొసంగి నిక్కి లేం 
జెక్కిలి ముద్దు వెట్టుకొనెం) జెప్పెడి దే మింక నా వినోదముల్‌! 29 


ఉ. ఇగ్గిడు వెనక్కుం బయికి నీడ్పినల బైట దొలంగ6 జేయ గే 


లొగ్గెడు; రెమ్మి పోంకముడి యూడ్చినం గ్రుంగిలి రెండు కొంగులున్‌ 
బిగ్గ “నడంచుచున్‌ విడిచి పెట్టదు; బాల ననం బనేమి? యా 
సిగ్గుకు సిగ్గు లే దిటులు సీఫీన పిమ్మట నుండవమ్వన? 30 


తే. “కోర్కి వెలయంగ నిను దెచ్చి కూర్చినట్టి 


Bets 


తియ్య నిలుకాని బుణ మెందు దీర్చుకొందు 
నువిద! నీ చేయి చూచుక యున్న నాకు 
నింద మని వేగ నీవి నీ వియ్యకున్న? 31 


. మకరకేతను6 గూర్చి మకరికా లతలు నీ చెక్కుల వ్రాయంగ మొక్కుకొంటిం 


గుసుమాకరుని గూర్చి కుసుమ మాలికలు నీ వేనలి. దుబుమంగ వేండుకొంటి; 
గంధవాహను6 గూర్చి గంధసారంబు నీ గుబ్బల బూయంగ6 గోరుకొంటి; 
మృగలాంఛనుని గూర్చి మృగమదంబున నీకు దిలకంబు దిద్దం బ్రార్థించుకొంటి; 32 


. నిన్ను వరియించునప్పుడే యిన్ని చేయు వాండ నని మున్ను శృంగార వనములోన; 


వల పెటింగి యేలుకోగటే కలికి! యనుచు. గేళి కెలయించె నమ్ముద్దరాలి నపుడు 32 


, పొక్కిలి పొంత6 గరం బిడి, 


చెక్కిలి చెంత నొక కొంత చిబున వ్వొలయన్‌ 
జక్కిలిగింతలు గొలిపెన్‌ 
మిక్కిలి వింతలుగ రతికి మేకొన నంతన్‌ 33 


. డాసిన నింగితం బెణియగి డాయంగ నేరక, తతరంబునన్‌ 


జేసిన సేంతకున్‌ బదులు సేయ నెటుంగక, మేను మేనితో 
రాసినయంతనే కళలు రంజిలి కౌగిట బాల యుండెం బో; 
యా సుఖ మింత యంత యన నైనది గాదు గదయ్య క్రీడికిన్‌ 34 


అంగజరాజ్య వై వెభవ సుఖాంబుధి నీ గతి నోలలాడి, చి 

త్రాంగద సేవ6 జేయ మలయధ్వజ నిల్లట పల్లు6 డై, తదీ 
యాంగబలంబు గొల్వ నరు డందుల 'రాజ్యము సేయుచుండ నా 
సింగపుం జిన్ని లే నడుము చెల్వకు గర్భము నిల్చె; నంతటన్‌ 35 


శా. మించెన్‌ బోరచి కోరికల్‌; కడు విజృంభించెన్‌ దనుగ్గాని; కా 


న్పించెన్‌ మేచక కాంతి చూచుకములన్‌; జెక్కిళ్లపైం దెల్పు రె 


~ EY ~ షా 1 లు ~ పూట స్త = 


ట్లంచెని; గూర్కులు సందడంచె; నడ చండంచెన; మృదామోదము 
నాంచెన్‌ వాతెజ; యోసరించె6€ ద్రివతుల్‌ నానాంటికిన్‌ బోటికిన్‌ 36 


బభ్రువాహన జననము 


క. సీమంతవతీ మణికి 
న్పీమంతముం జేసి రపుడు నెల లెనిమిది గా 
శ్రీ మంతు కెక్కు గర్భ 
గ్రీమంతుం డీత6 డనుట సిద్దము గాంగన్‌ 37 


క. ప్రొద్దుల నెలలన్‌ వేవుర 
నుద్దులుగాం చేయం దగు మహో యశములు గా 
ముద్దుల బాలుని గనియెను 
బ్రొద్దుల నెల యెడల నిందుముఖి శుభ వేళన్‌ 38 


చ. ధనము లసంఖ్యముల్‌ హిత బుధ ద్విజకోటికి నిచ్చి, యప్పు డా 
తనయుని బభ్రువర్ణ హయధట్టము నేలెడు నంచు బభ్రువా 
హనులడను- పేరు వెట్టి చెలువందంగ బంగరుందొటం బెటి, శో 
భన విభవాప్తి రంజిలిరీ పాండవ పాండ్య వసుంధరాధిపుళ్‌ 39 


Bets 


.“తన కులస్వామి తండ్రిని సుధాంబుధిC బోలు బాల బుగ్గల మించు లీల గనుటం, 
దన పితామహుని బృందారకాధిపు6 బోలు రెప్ప వేయక చూచు రీతి. గనుటం, 
దన వంశకర్త నుత్సల బాంధవుని బోలు గరము లర్మిలి. జాయ గారవిలుట6 
దన తాత యనుయుం దమ్ముని నుపేంద్రుని బోలు నల్ల నల్లనం దప్పుటడుగు లిడుట 


తే. దాన గాంభీర్య, వైభవ, దాన, కృపలు గల వని కనంబడంగ వేజు తెలుప నేల?” 
యని గురుజనంబు లెంతయు నాదరింస6 బిన్ని బాలుండు ముద్దులు చిలుకుచుండ 40 


తే. ఆడితప్పని ధర్మజు ననుంగు6 దమ్ము6 
డా కువూరకు€ జిత్రవాహనున కపుడు 
వంశకరుంగా నొసంగి వేడ్క వారిచేత 
నంపకము6€ గాంచె6 దీర్థ యాత్రాభిరతిని 41 


సౌభద్ర తీర్థమందలి మకరముల శాప మోక్షణము 


మ. చని యా దక్షణ పుణ్యభూమిం గనుచున్‌ సౌభద్ర తిర్ణంబునం 
దును స్నానం ౪ బొనరింపం బోవ నట మౌనుల్‌ కొంద “బోహో! నిలుం 
డన ఘ్రైతన్ముఖ పంచతీర్థములయం దత్యుగ్ర నక్రంబు లుం 
డును నూటేండులనుండి; యిందు నొకనాండున్‌ జేరరా దేరికిన్‌ 42 


ఆ. 'మోక్షమునకు6 బోవ మొస లెత్తుకొనిపోయె 
ననెడు వార్త నిక్క మగు నటంచుం 
గుంక వెబతు రెవ్వరును; మీర లటు పోకుల 
డనిన నవ్వుకొనుచు నర్హునుండు 43 


తే. “ఏను తీర్ధము లాడంగ నేంగుదెంచి 
యేను తీర్‌ లాడక యివలం జనుట 
పౌరుషమె?” యంచు. గ్రుంకంబో వారిచరము 
పట్టె, బట్టిన న మ్మహా బాహుబలుడు 44 


క. ఎడమ కరంబుననే యా 
యెడ మకరము. బట్టి బయటి కీడిచి వైవన్‌ 
వడి భూమికC జూపిన కై 
వడిం దొల్లిటి రూపు వాసి వాసి యెసంగన్‌ 45 


ఉ. వట్రువ గుబ్బలున్‌, దొగరు వాతెజయున్‌, జిణునవ్వు వెన్నెల 
లొట్రిలు ముద్దుమోమును, దళుక్కను మేను, వెడంద సోగ యై 
వట్రిలు కన్నుదోయి, నిడువాలు€ గురుల్‌, బటువౌ పిజుందు, లేం 
గుట్ర నునుంగవున్‌ గలుగు కోమలియై యది మోల నిల్ఫినన్‌ 46 


క. ఆ లోలనయనం గనుణగొని 
యాలోచన చేసె నృపతి యద్బుత మతియై 
యాలో 'నిదియచ్చరప్రో . 
యాలో, కా కల్ల మరుని యాలో యనుచున్‌ 47 


క. “ఈ బాల మోమునకు నా 
జాబిల్లికి నెంత దవ్వు? సరి వచ్చునొకో 
యీబిడ చనుగవ కొక మె 
ట్లా బంగరు గట్టు; తక్కు వౌ నెంచంగన్‌ 48 


క. నడు మెంత సైక? మోహో, 
పిడికిటిలో నణంగు; బెళుకు బేడిస మీలన్‌ 
గడ కొత్తు6 గన్ను; లౌరా! 
జడ యందము? జోపం బాయపజగతిన్‌ గలదే?” 49 


RA జ ” య ఆ య ఈ 9 = 


మ. అని యా క్రిడి మనంబునన్‌ బొగడి యుగ్రాకార నక్రంబ వై 
మును పట్లుండిన దేమి? మేలు చెలువంపుం గల్కివై యిప్పుడొ 
ప్పిన దే? మెవ్వరి భామినీమణివి? నీపేరేమి?” నా నిట్లనున్‌ 
'విను మో భూవర! యానుపూర్విగ6 బురావృత్తాంత మాద్యంతమున్‌ 50 


నంద మొదలగు నచ్చరకాంతల చరిత్ర 


క. ఏ నంద యనెడు నచ్చర 
చానన్‌; దరుణేందుధరుని సఖుని యనుంగన్‌; 
నా నెచ్చెలులు త్రిలోకీ 
యానేచ్చలు గలరు నల్వు రతుల శుభాంగుల్‌ 51 


ఆ. వారు లలిత, పద్మ, సౌరభేయి, సమీచి 
యనెడు పేర్లు గలుగు నట్టివారు; 
జగము లెల్లల జూచి చను దెంచుచో మేము 
వనధి కాంచి నొక్క వనము కాంచి 52 


మ. 'విహరించున్‌ మలయానిలం బిచట6; దావిం జిల్కి నెమ్నేని యా 
విహరించున్‌; బిక నాదముల్‌ చెవికి6 గావించుం జవుల్‌; పోద మా 
సహకారాళి పదంబు౯ జూడగ వయస్యా! హాళి వాటిలెడున్‌ 
సహకారాళి పదంబు6 జూడంగ వయసా! హాలి యౌనే కదా! 53 


క. అని యితరేతర చతురో 
క్రిని గుంఫన మెజయ నరిగి తేయువ నందున్‌ 
ముని యొకడు తపము సేయం 
గని, యది విఘ్నంబు సేయ గడంగి, కడంకన్‌ 54 


క. నెటీ కురులు, కేలుంజిగురులు, 
నిజీ చన్నులు, విరివి కన్ను, లించుక కౌనుల్‌, 
చిబుయదొడలు, నంచ నడలు 
న్మెజపుల యొజపులు ఘటింప నిలిచి నటింపన్‌ 55 


క. మా పొలు పొకింత గనుంగొని 
తాపసు(డట వలపు పేరు దైవ మెణుంగున్‌, 
శాప మొస6గ మకరులుగా( 
గోప రసావేశ రూక్ష కుటిలేక్షణుండై 56 


క. అందులకు6 జాల భయపడి, 
యందజ మడుగులకు వ్రాలి, యతి దీనతతోం 
గొందలపడ, నపు డాతని 
డెందము గై కొనియె నక్కటికపుం బెంపున్‌ 57 


ఉ. శీతల దృష్టిం జూచి మునిసింహుండు 'నా వచనం బమోఘ మో 
బ్రీతమృగాక్షులార! మది బెగ్గిల నేల యింకన్‌? వినుండు మీ 
చేత గృహీతుండై సలిలసీమను నెవ్వండు వెల్వరించు మి, 
క శాసమోక్షకరు6 డయ్యెడు౯; బొం డని పంచెం, బంచినన్‌ 58 


చ. 'ఇల6 గల వీళ్లు చూడ మన మేటికి. బోవలె?బోయినన్‌ వనిన్‌ 
నిలువ బనేమి? నిల్చిన మునింగని త్రుళ్ళంగ నేల? యంతలో 
నలిగి శపింప నేమిటికి నాతడు? వ్రాంతఫలంబు దప్పునే? 
కలిగినవే కదా మకరికల్‌ మన కెప్పుడు వ్రాసి యుండుటల్‌! 59 


తే. అనుచు ననుతాపమునం ద్రోవ6 జనుచు నుండ 
నారదుడు చూచి 'యచ్చరలార! మీరు 
చిన్నవోయిన మొగముల నున్నవార 
లే? మనిన బూర్వవృత్తాంత మెల్ల దెలిపి 60 


తే. 'బుషితిలక! కంటివే మా యదృష్టరేఖ? 
కుడిచి కూర్చుండి యిదె యొక బెడద దెచ్చు 
కొంటి; మే మేడ? మకరులై యుంట యేడ? 
యర్తమే యిట్టి బాధ బింబాధరలకు? 61 


క. అన విని యనిమిష ముని 'యో 
వనితా తిలకంబులార! వసుధా గీ్‌ర్వా 
ణుని శాపము విధికృత; ను 
ఘనునకుC దప్పింప నలవి గా; దటు లగుటన్‌ 62 


ఉ. మీరలు దక్షిణాంబుధి సమీపమునం దగు పంచతీర్థముల్‌ 
చేరియు, గ్రాహ రూపములC జెంది, శతాబ్దము లున్నం దీర్ధ సే 
వారతి భారతానఇయుండు, వాసవనందనుం, డర్దునాఖ్యు6 డే 
తేరంగలం; డతండు కడతేర్చు మిమున్‌ దృఢ సాహసంబునన్‌ 63 


క. చను6డచటికి నిపు డిం పెన 
య; న దుఃఖం పంచభి స్సహ యనంగా మున్‌ 
విని యుందురె కద! యేటికి 
మనమున నుమ్మలిక6 జెంద మదవతులారా?' 64 


క. ఫై ~ Ha! జ = mr జ్‌... 


శా. అంచునమముల నూజడించ విన యాహ్లాదంబు లెంతె విజ్బం 
భించన్‌ మొక్కి జగంబులందును మిముం  బేర్కొన్న మాత్రం బటా 
పంచం బై దురితంబు లెల్ల జనంగా భక్తిన్‌ మమున్‌ నుడ 
ర్శించన్‌ 'ఖేదము వోయి మోదము మదిం జె న్నారదా నారదా! 65 


క. మీ కతమున నూటేం డ్లని 
మాకున్‌ మితి యెజుక వడియె; మంటి' మటంచున్‌ 
లోకేశ్వర సుతు దీవనం 
జేకొని, యిట వచ్చి, నిలిచి చిత్తములోనన్‌ 66 


క్‌. 'దుర్దనన విసర్జనముగ 
నిర్జరలోకాధినాథుని సుతుం డగు నా 
యర్లును సరన సముదా 
యర్హును6 గనుంగొనెడి భాగ్య మది యెన్నంటికో? 67 


చ. అని తలపోయుచున్‌ మకరికాకృతు లూని యి టుండంగా, నిదే 
సనిగ మదీయ పుణ్య పరిపాక మనం జనుదెంచి నీవు న 
న్మనిచితివే కదా! కడమ నా చెలు లౌ జలచారి చారులో 
చనలకు శాపమోచనము సల్పి కృతార్ధలం జేయు పార్థివా! 68 


క. అని నంద వేండినం, ద 
క్కిన తీర్ధము లాడి, వారికిన్‌ శాప విమో 
చన మొనరలపల నేవురుల 
జనుదెంచి శుభాంగ లీల సన్నిధి నిలువన్‌ 69 


క. 'కలలో నెజుంగ మే గణి 
కలలో నీ చెలువమున్‌; సకల లోకములన్‌ 
గల లోలాక్షుల గరగరి 
కల లోంొనినారొ? చంద్రకళలో వీరల్‌? 70 


క. అని 'తనచే నిజరూపముం 
గనిరి గదా!' యనుచు వేడుకం దగు నృపతిం 
గని యా యచ్చర లి ట్లని 
కొనియాడ దొడంగి రధిక కుతుకాన్వితలై 71 


వేలుపు మించుంబోణు లర్జునుని బలవైభవాదుల నభినందించుట 


సి. బల వైభవంబుచె గెలుచు మాత్రమె కాదు గమన లిలను గెల్బ్చు గంధకరిని 
గీర్తి విస్ఫూర్తిచే గెలుచు మాత్రమె కాదు నగు మొగమ్మున గెల్బుం దొగలటేని 
బలు సాహసంబుచే గెలుచు మాత్రమె కాదు మినుకు గౌనున గెల్బు మృగకులేంద్రు 
నలఘు దానంబుచే గెలుచు మాత్రమె కాదు నెజుల కాంతిని గెల్పు నీరదమును 


తే. సకల సద్గుణ సౌందర్య సార మూర్తి యనియు మును నారదుండు దెల్ప వినియ యుంటి 
ర్ట మ్మహా భుజు, నిప్పుడో కొమ్మలార! కంటిమి గదమ్మ కన్నుల కజవు దిర! 72 


తే. బాపు! వలరాజు గర్వంబుం బాపు రూపు; 
చాంగు! రేరాజు కళల మిం చాంగు రేఖ; 
మేలు! నలరాజు సోయగ మేలు. జెలువ; 
మమ్మ! యీ రాజు ప్రతి గాన మమ్మ యెచట! 73 


తే. అందజును నింద్రనీల నిభాంగు6 డందు 
రింద్రనీల నిభాంగుండే యితడు గాన6; 
దండ్రి. బోలిన రూపు మాత్రంబె కా ద 
యారె! భూలోక దేవేంద్రులో డంచు€ బొగడి 74 


తే. “నీకు. గల్యాణ మౌ రమణీయ రూప! 
నీకు వంశాభివృద్ధి యౌ నృపకలాప! 
నీకు జయ మగు సాహస నీతి భరిత! 
నీకు సామ్రాజ్య మౌ మహనీయ చరిత! 75 


శా. అంచున్‌ వేలుపు మించుంబోణులు శుభోదర్కంబు గాన్సించ దీ 
వించన్‌ వారి బ్రియానులాపములచే వీడ్కొల్సి, గోకర్ల భూ 
ప్రాంచ దూరటి€ గొల్చి పశ్చిమ సముద్ర ప్రాంత పుణ్యస్టలుల్‌ 
కంచున్‌ బోయి ప్రభాస తీర్థమున వేడ్కం గ్రీడి క్రీడించుచున్‌ 76 


తే. ద్వారకాపుర మచటికి6 కర వనుచుం 
జెప్పంగా విని కడు సంతసిలై “కలదు 
గా! యింక సుభద్ర రూప రేఖా విలాస 
విభ్రమంబులు గన6 జూడ్కివిందు కాంగ 77 


క. అర చందమామ నేలిన 
దొరగా నెన్నుదురు నె న్నుదురు బిత్తరికిన్‌; 
బరువంపు మొల్ల మొగ్గల 
దొరగా( బల్కుదురు€| బ ల్కుదురు జవ్వనికిన్‌ 78 


క. అలకలు నీలము, లధరం 
బల పగడము, గోత్లు ముత్తియంబు లటంచున్‌ 


దెలుప మును విందు6 జిలుకల 
కొలికి తెజిం గెల్లం. బూసం గ్రుచ్చిన రీతిన్‌ 79 


తే. అనుచు నా కన్యం గైకొను నాస6 దగిలి, 
యతులకు విధేయు లగుదురు యాదవు లని, 
తను నెజు6గ కుండవలె నన్యు లనియు౯ దలంచి 
యనుచర జనంబు నందంద పనిచి యంద 60 


అర్జునుని కపటసన్వ్యాస స్వీకారము 
జ 


రతా 


- మృగనాభి తిలకంబు బుగబుగల్‌ గల లలాటముపై మృదూర్హ్వ పుండ్రంబు దీర్చి, 
తపనీయ కౌశేయ థౌరేయ మగు కటీరమునం గాషాయ వస్త్రము ధరించి, 
శరణాగతాభయ సంధాయకం బైన దక్షిణపాణి€ దైదండ మూని, 
రణ చండ కోదండ గుణ కిణాంకం బైన డాకేల నును గమండలువు అ 


తే. 'యుండెం బో శాంతరస మెల్ల నుట్టి పడగ నంగనల పొందు రోసి సనాసి యగుట 
గద యుచిత మెందు' నా నవ మదన మూర్తి యంగనామణిం గోరి సన్న్యాసి యయ్యె 81 


క. ఇటు లుండి “తనదు కోరిక 
ఘటియింప హలాయుధుండు గా౯ డనుకూలుం; 
డటు లైన నేమి? యఘటన 
ఘటనా చతురుండు గల6డ కా హరి యనుచున్‌ 82 


క. గోపాల నందనుం డా 
గోపాలక చక్రవర్తి కోమల దివ్య 
శ్రీపాద పద్మములు దన 
లోపల6 దలపోయ నంత లోపల వేగన్‌ 83 


ఉ. సొన్నపు సన్నచేలం గటిం జుట్టి, కిరీటము మౌళిం దాల్చి, రే 
మన్నియతోడం బుట్టు పెను మానిక మక్కునం జేర్చి, వచ్చి చెం 
త న్నిలిచెన్‌, దయారస మెదం బొదువన్‌ యదువంశ దుగ్గవా 
రాన్నిధి పూర్ణిమా విశదరశ్శి దరస్మిత చారు వక్టుండై 84“ 


ఉ. అప్పుడు సామి తా6 దలంచి నంతనె వచ్చె నటంచు విస్మయం 
బుప్పతిలంగ వేడ్క నన లొత్తంగ6 గన్నుల హర్ష బాష్పముల్‌ 
చిప్పిల6 జక్రి పాదసరసీజములం బ్రణమిల్లి, తద్రుచు 
లైప్పల నప్పలించుచును లేవక యుండ6గ సంభ్రమంబునన్‌ 85 


కృష్ణు. డర్దునుని రైవత పర్వతమున నిలుపుట 


ఉ. గ్రుచ్చి కవుంగిలించుకొని, కూరిమితో. గుశలంబు వేయండి, తా 
వచ్చిన రాక లో దెలిసి, "ద్వారక రైవతకాద్రి పొంతనే, 
యిచ్చటికిన్‌ సమీప” మని కృష్ణుండు తెల్పుచుల దోడితేరంగా 
వచ్చె రథంబుపై నపుడు వాసవి "వేసవి యేంగునంతటన్‌ 86 


తే. వచ్చి రైవతకారామ వాటి నిల్చి 
కృష్ణు డం దిష్ట గోప్పి నా రేయి కడపి 
“యిచట నుంచుము. తావకాభీష్ట మిపుడు 
చేయుదు” నటంచు. బైతృష్వసేయు నిలిపి 87 


యాదవుల రైవతకోత్సవ సన్నాహములు 


ఉ. ద్వారక కే6౧ యందు బుధవర్గము బంధుజనంబు లాప్పులున్‌ 
గోరి భజింప నుండి యొకకొన్నీ దినంబుల మీ6ద భక్త మం 
దారుడు వాసుదేవుండు ముదంబున రైవతకాచలోత్సవ 
శ్రీ రచియింపంగా వలయు రే పని మంత్రుల జూచి పల్కినన్‌. 88 


ఉ. అప్పుడె వారు దీర్పరుల నందులకున్‌ సమకూర్ప జాళువా 
యొప్పుల కుప్ప లై మెజయుచుండెడు మేరువులుం గురుంజులున్‌ 
జప్పరముల్‌ వితానములు సరము నాయితపెటి కానుకల్‌ 
దెప్పలుగా నమర్చి రతి తీవ్రత లైవతకాచలంబునన్‌ 89 


చ. అపు డొక మాట కంసరిపు౭ డానతి యిచ్చెనొ లేదొ మంచి చొ 
క్కపు6 గపురంపు గిన్నియలు కస్తురివీణెలు రాశిగాంగ6 గొం 
డ పొడవు దెచ్చి వైచి రచటన్‌; మజీ తక్కిన వస్తు లంటిమా 
యపరిమితంబు; క్‌ మనంగ నవ్విభు పట్టణ భాగ్య సంపదల్‌! 90 


తే. గంధ మాల్యాభరణ వస్త్ర కలితు లగుచు6 
గామినీ రత్నములు దారు6€ గలసి మెలసి 
చనిరి రైవతకోత్సవంబునకు నపుడు 
వీరు వారన క య్యదువీరు వారు 91 


చ. కలయ6గ6 జెంద్రకావి అవికం బలె గుంకుమ6 బూసి చూడు మో 
పొలంతుక! నాదు నే ర్సనినం 'బూసిన యట్లనె లెస్స యున్నదే, 
బళి!' యని కేలినీ గమ పల్కిన నవ్వుచు శంబరారీ య 
ర్మిలిం గయిసేసి యేణిరి గిరిం గన నా రుచిరాంగు లిర్వురున్‌ 92 


ఉ. రేవతి గుబ్బచంటి మకరీమయ రేఖ లురః ఃస్టలంబునన్‌ 
భావజ చిహ్న ముద్ర లయి భాసిల, మేలిమికందు దుప్పటిన్‌ 
బై వలెవాటు వైచి, నును మైజిగి గందపు6€ బూ6తయై తగన్‌ 
రైవతకాద్రి కే6గె బలరాముడు కేళి కళాభిరాముండై 93 


క. నగధరుని వెంట నడచిరి 
మిగులం గై సేసి, యటం దమిం గస్తూరీ 
భుగభుగలు నుదిరి బంగరు 
నిగనిగ నెజ యందె రవలు నెజయం దెజవల్‌ 94 


చ. పురజను లింపునం గనం, బొంతల రుక్మిణి సత్యభామయున్‌ 
దొరయంగల దక్కు నార్వురును దోం జన, నా వెనుకం బదాజువేల్‌ 
తరుణులు గొల్చి రాగల బ్రమదంబునం గృష్టుండు వట్టివేళ్ల చ 
ప్పరముల నీడనే యరిగెం బట్టిన కానుక లెల్ల. జూచుచున్‌ 95 


క. ఆ గతి నరిగి సమస్త జ 
నాగతి రైవతకగిరి మహామహా లీలా 
భోగము కన్నుల పండువ 
యై గాఢ కుతూహలంబు నడరం జేయన్‌ 96 


ఉ. ము న్నతిభక్తి. బూజలు సమున్నతి€ దా మొనరించి, యాత్మయో 
ర య బిదప సేవ లొనర్పంగ6 జేయుచుండె, నం 
త న్నవరత్న హేమ రచితం బగు పల్లకి నెక్కి వేడ్క తో 
నన్నలు రామకృష్ణులు రయమ్మున రమ్మని గారవింపంగన్‌ 97 


క. చెలియలు సుభద్ర వచ్చెన్‌ 
జెలియలు వేయాబులు నిరుచెంతల6 గొలువన్‌; 
'దొలకరి మెజపో యిది యని 
తొలకరిదొర బిడ్డ వెజుంగుతోడం జూడన్‌ 98 


ఉ. యౌవత చూళికాభరణ మప్పుడు కొందజు బోంట్లు ముంగలన్‌ 
రైవతకోత్స వాగత జనంబు బరాబరి 'సేయుచుండం ద 
ద్దేవత కర్చనా నతు లతి ప్రమదంబునం జేసె బై పయిన్‌ 
దైవతరాజ నందను ధనంజయునిం బతిగా( దలంచుచున్‌ 99 


చో ~ కా 


తె. ఈ కరణం బూజ లొనరించి, యిష్ట సఖులC 
గూడి, య గిర కందరాకూట తడ వి 
నోద వైఖరు లెల్ల గనొనుచు సరస 
గోష్టి నుండెడు పద్మరాగోష్మిం జూచి 100 


అర్హును(డు సుభద్ర రూపరేఖల6 గాంచి పరవశు€ డగుట 


మ. మును విన్నది తా నప్పుడు 
గనుంగొన్నది యొక్కతీరుగా. దార్కాణ 
పెనంగొన్న మహాశ్చర్యం 
బున నన్నరుండిట్టు లనుచు€ బొగడం దొడంగెన్‌. 101 


ఉ. 'చూడమె దేవతాసతుల శోభనకాంతివిలాసవైఖరుల్‌ 
చూడమె నాగకన్యకల లోకమనోహరరూపసంపదల్‌ 
చూడమె మర్త్యకామినుల సోయగముం దమకంబు పెల్లు తీ 
పాడంగ? దీనివంటి యొజుపైన మిటారిని. జూడ మెందులన్‌. 102 


క్‌. చెక్కులజిగి చనుగుబ్బల 
చక్కందనము మొగముతేట జడతీ రౌరా 
చొక్క మగు దీని జూచిన 
జొక్క మనం గూడ దెట్టి సుజ్ఞానులకున్‌. 103 


ఉ. కన్నులు దీర్ణముల్‌ నగుమొగం బవురా తలకట్టుతమ్మిపూ 
పున్నమచందమామలకు. బొక్కిలి చక్కందనంబు.6 జెప్పంగా 
నున్నదె? మేలుబంతులు పయోధరముల్‌ ; మణి కౌను సున్నయౌ 
నెన్నిక ౩క్కు వ్రాంతఫల మివ్వరవర్షినికి న్నిజంబుగన్‌. 104 


తే. భ్రమరకమనోహరం బౌటం బద్మ మగును 
తారకాహృద్య మగుట సుధానిధి యగు 
రెంటి జగడాలు మోమున నంటి యుంట 
నబ్దముఖి యంట లెస్స యీ యలరుంబోండి. 105 


. ధారాధరము వెన్ను6 దన్ని పుట్టినచాయ నున్నది బింబాధరోప్పివేణి 
జక్కవకవ జొమ్ము త్రొక్కి నిల్చినజాడ నున్నవి నవలాపయోధరములు 
చిన్నప్రాయపులేండి6 జెవులు పట్టాడించు గతి నున్నదీ రామకన్నుదోయి 
నల్లచీమలబారు నడుము దాంకినవీంక నున్నదీ చెలువంపుంగన్నెయారు 


రైతా 


జో - ణం న జ రి హా _ గ్‌ షు నే oI 


తె. విపులపులినంబు వెన్కకు వింగ నొత్తు నందమున నున్నది మందయానపిజు6దు 
దీని కెనయైన లతకూన6 గాన మా మనోజవజ్రాంగి యీ జగన్మోహనాంగి. 106 


క. సైకము నడుము విలాస ర 
సైకము నెమ్మొగము దీనిమృదుమధురోక్తుల్‌ 
పైకము. దెగడు న్నవలా 
పైకములో నెల్ల మేలుబంతిది బళిరా! 107 


ఉ. ఇత్తరళాక్షి మేనిజిగి యేలిక మేలికడానిపైండి కీ 
గుత్తపుగుబ్బలాండిజడకూంకటి చీకటిమూలదుంప కీ 
పుత్తడిబొమ్మకన్నుంగవపోలిక వాలికగండుమీల కీ 
బిత్తరిముద్దునెమ్మొగము పిన్నమ పున్నమచందమామకున్‌. 108 


తే. కామినీమణి నిడువాలు6గన్నుంగవకు 
నెన్నికకు రాని తొగటేకు లీడు సేత 
తగదు తగ దింక నలినపత్రంబులందు 
నీ డగునో యేమొ మాట వేయింట నొకటి. 109 


క. మహిలో సరి గలదా యీ 
మహిలోత్తంసంబుమేని మహిమకు? దెలియన్‌ 
మిహికుందనపుసలాకన్‌ 
మిహికాకరరేఖ మించు మించున్‌ మించున్‌. 110 


. కలిగెంబో యీయింతి కులుకుగుబ్బలంజూడ శీతశైలాదుల సేవఫలము 
కలిగెంబో యీనాతివళుల యందము6 జూడ గంగాతరంగముల్‌ గన్నఫలము 
కలిగెలటో యీరామకనుబొమ ల్పూడంగ మును ధనుష్కోటిలో మునుంగుఫలము 
కలిగెంబో యీభామకటివిలాసము6 జూడ భూప్రదక్షిణము సల్పుటకు ఫలము 


తే. తోడుతోడనె యిటులు చేకూడవలదె తని? దిణంగ నీతన్వి6 గూడి 
సరససంభోగ సల్హాపసరణిం దేలు నాండు గా ఫలియించుట నాతపంబు. 111 


Dats 


క. అని కొనియాడుచు నుండన్‌ 
వనితామణి నంత నుత్సవము చేసి పురం 
బున కన్సుచు మాయామునిC 
గనుంగొని యాహలి నితాంతకౌతూహలి యై. 112 


బలరాముడు కపట త్రిదండిని ద్వారక కాహ్వానించుట 


తె. అతని నుత్తమయతియకా మతిం దలంచి 
వినయమున౦ జేరి సాష్టాంగవినతిం జేసి 
సాము లెందుండి యిచటికి వచ్చినారు 
తీర్థయాత్రగ నది యెల్ల దెల్పు6 డనిన. 113 


క. హిమశైల సేతువుల మ 
ధ్యమునం గల నదులు నిధులు నాశ్రమములుC దీ 
ర్థములుం దా గనుంగొన్నవి 
క్రమమున దెలుపం బ్రమోద రసపరవశుండై. 114 


మ. కలిగెన్‌ భాగ్యవశంబునం గనుంగొనంగా మిమ్ము మమ్ముం గృతా 
రుల గాం జేయయగ నాత్మలోం దలంచి చాతుర్మాస్య మిచ్చోటనే 
సలుపం గా వలె స్వామివా రని నమస్కారంబు గావించి ప్రాం 
జలియై వేడిన సమ్మతించె గుహనా సన్నాసి యుల్లాసియై. 115 


తే. చెలువనేత్రవిలాసంబు చెవులు సో 
బాలకుచలీల యెద జాలం బట్టి క్రాలం 
గలికి నెటీవేణి చెలువంబు కాళ్త( బెనంగ 
నవల బోలేక నిలిచె నయ్యర్దునుండు. 116 


క. సీరియు నిటులా శౌనా 
సీరియు నన్యోన్య సూక్తిసితమానసులై 
పోరానికూర్మి నుండగ 
నారామునికడకు నంత హరి సనుదెంచెన్‌. 117 


బలరాముడు సన్యాసిని సత్కరింప సుభద్రను నియోగించుట 


క. చనుదెంచిన స్వాములకున్‌ 
వినతి యొనర్సు మని యిచట వీరల నిలువుం 
డనినార ముపవనంబున 
నునిచి మనసుభద్ర సేవ కొనరుపు మన్నన్‌. 118 


తే. వయసువారును జక్కనివారు వీరు 
మనసుమర్శంబు లేమియు మనకు. దెలిసి 
యున్నయవి గావు సేవకు నునుపం దగునె 
కన్నె నదియేమొ తెలిసికొమ్మన్న నతండు. 119 


రి 


క. విరు మహాత్ములు ఘను లప 
చారం బగు నిట్టులాడ సంయములకు మున్‌ 
గోరిక వెలయంగ6 గన్యలె 
గారా శుశూష సేయం గా6 దగువారల్‌. 120 


ఉ. నెమ్మది సంశయింప కిది నీవొనరింపు మటన్న నట్లె కా 
నిమ్మని యమ్మునిప్రవరుC గృష్టుండు దోడ్కొని ద్వారకాప్రవే 
శమ్మొనరించి యంతిపురిం జయ్యనం జెల్లలి6 బిల్వనంపి రా 
వమ్మ సుభద్ర నీ యభిమతార్థము లెల్ల ఫలించు నియ్యెడన్‌. 121 


శా. కామాదిస్సురణంబు లెల్ల నడంగంగా. జేసి ధన్యాత్ములౌ 
సాఇముల్‌ వీరలు వీరికిం పొదవు ఠేవన్‌ సేవ గావింపు మెం 
మోదంబున నానతిచ్చి బలభద్రుండే నియోగించినాం 
డేమో చెప్పితి నంచు నుండెదవు సుమ్మీ నీమదిన్‌ సోదరీ! 122 


క. అని తత్కన్యాంతఃపుర 
వనవంజులకుంసంజవనమున6ఈ గుహనా 
ముని నుండ6 జేసి పలికెన్‌ 
నెనరు మదిం బొదల రుక్మిణిసత్యలతోన్‌. 123 


క. అతం డెవ్వం డెటుంగుదురె మీ 
మతిలోనన యుండ నిండు మనకుందనపుం 
బ్రతిమ యగు సుభద్రకు నై 
యతివేషము6 బూనియున్న యర్హునుండు సుయడీ. 124 


క. తనమదిలో నిత6 డర్హును6 
డని తెలిసి సుభద్ర సేవ కరుగక యున్నం 
జని మీరతనికి భోజన 
మొనరింతురు గాని యూరకుండెదరు సుండీ! 125 


మ. అతనిం బూజ లొనర్వు. డిప్పు డని నెయ్యం బొప్ప గోపాలు డా 
నతి యీ నర్శ్మిలి మొక్కి నిన్ను గని యెన్నాళ్లోకదా యంచు వ 
చ్చితివా యన్న! కిరీటి! కూర్మి కలదా చెల్లెండ్రపై నంచు ద 
తృ్సతు లేకాంతమునం బ్రియోక్తులను బూజల్‌ సేసి వీడ్కొల్సినన్‌. 126 


తే. అన్నరుం డంత శ్రీకృష్ణుం డున్ననగరి 
సరసం గన్నియరాణివాసమున నమరు 
కేలివనిలోన నవరత్నకీలితంపు 
బవిరిటాకుల చిన్నియుప్పరిగలోన. 127 


ER” సా hates . es, జ. ~ 


తె. తెజువ నెజవంకబొమలును మెబు6గువాండి 
చూపులును జూచి తనచేతిసూటి రోసి 
యస్త్రసన్యాస మొనరించినట్టి సుమశ 
రాసనుం డన. జెలిమీందియాస నుండె. 128 


క. అందుండి మనసులోన ము 
కుందుం డీగతి నొనర్చుకుశలత కతం డా 
నందమును జెందుచుండ6గ6 
గొందణు గారాబుచెలులు గొల్వంగ నంతన్‌. 129 


ఉ. చందురకావి పావడ పిసాళిరుచుల్‌ సరిగంచుడీరపై 
జిందులు ద్రొక్క వేణి కటిసీమపయి న్నటియింప జాళువా 
యందెలు మోయ జంటిజవికంటి చనుంగవ పిక్కటిల్లంగాం 
జందనగంధి వచ్చె రభసమ్మున నమ్మునిరాజుసేవకున్‌. 130 


VS 


కుహనా సన్యాసికి సుభద్ర పరిచర్య 

ఉ. వచ్చిన థౌలం గాంచి తలవంచి జపంబు నెసంబు వెట్టి వి 
వృచ్చుండొకింతసేపు తనవంక6 గనుంగొనకున్న మెల్ల నే 
యచ్చట నిల్పి నిల్చి వినయంబునం జేరి కుచంబు లోరగా 
హెచ్చినభక్తి మొక్కి యనియెం జెలి యంజలి6 జేసి యింపుగన్‌. 131 


ఆ. ఓమహానుభావ యేవి గావలె దేవ 
పూజ కిపుడు పత్రపుష్పఫల జ 
లాదికములు దెత్తునా యనవుడు నట్ల 
సేయు మనుచు నతడు సేయి సూప. 132 


సీ. తన యరుణాధరంబునకు నీ డివి యన్న రమణ నేజీచి పల్లవములు కొన్ని 
తన తనూసౌరభంబునకు జో డివి యన్న చందాన వెదకి పుష్పములు కొన్ని 
తన మధురాలాపమునకు దీ టివి యన్న పగిది నారసి తియ్యంబండ్లు కొన్ని 
తన లేనగవుతేటకును బాటి యివి యన్న పోల్కి6 దేణీచి హిమాంబువులు కొన్ని 


తే. పత్రపుటికావిధూపలపాత్రికలను దెచ్చి వినయంబుతోడ నందిచ్చె నపుడు 
పసిడి గాజులమిసమిసల్‌ పైకి. బొలయ జకితబాలమృగీచకచకితనయన. 133 


ఉ. గెంటనిప్రిమ మేను పులకించెం గిరీటికి. బూ లొసంగి వా 
లంటి గిజుక్కునం దిరుగ6 గమ్మని కస్తూరితావి గ్రమ్ముకో 


త అ హు 


లైకా: 


గింటెపుగబ్బిగుబ్బలజిగిన ఎలి జిమ్ము నొయారిజిల్లుప 
య్యంట చెజం గొకింత దనయంగముపైనటు సోశీ నంతటన్‌. 134 


అర్జున సన్నాసి - యనుష్టాన వైచిత్రి 


నా సజపమతంయ.కడువి 

శ్వాసము చెలిచూపుబేడిసలపై నిగుడన్‌ 
జేసినయది జపమున్‌ మటి 

వేసినయది గాల మనుట వృథ గాకుండన్‌. 135 


. భామమోమున దవ్రేలురూపంబు.€ జూచి 

ముదిత యెడంబాయకుండెడు మూర్తిం దలంచి 
రమణి మైసగ మైన విగ్రహము నెంచి 
ప్రోవుమని వేండుకొను దేవపూజవేళ. 136 


. వినతిం జేసిన భిక్ష గావింపుం డనిన 
మాటు వడ్డింప నివి దెత్తుమా యటన్నం 
బల్కు నారాయణా యనుభాషణంబె 
యల నిజాలకు సన్యాసివలె నతండు. 137 


. భయభక్తుల నిటులా కృత 

కయతిగ్రామణికి€ గన్యకామణి శుశ్రూ 

ష యొనర్చుచుం గొన్నాళ్లుం 

డి యొకానొకనాండు దనదు డెందమునందున్‌. 138 


. వాసవిరూపచిహ ములవార్తలు మున్‌ విని యుండుదుం గదా 
యా సొబ గెల్ల నేడు గన నయ్యెడు వీరలయందు నైన స 

స మసంగతం బగు మహాసుకుమూరుండు రాకుమారు6 డీ 
య. నోర్చునే కలరెకా మణీ మానిసి బోలు మానుసుల్‌. 139 


. అని సంశయ మొకయించుక 

యును లే కెప్పటివడువున యువతివతంసం 
బనువుగ నతనికిం బూజన 

మొనరించుచు నుండె నంతికోద్యానమునన్‌. 140 


. కరము చాణి నవాంబుకలశ మీ విడివడ్డ కుంకుమాంకపుముద్దం జంకమెజపు 
ననలుదేంబోం గాళ్డం బెనంగు నంచ నదల్పం జూచు జంకెనవాయీచూపు బెళుకు 


=, గ్‌ a ఆంట్‌ 


పూరమ్మ వంచుచొ6 జాబుపయ్యంట దాంగిలిమూంతలాడుగుబ్బల బెడంగు 
పొలంతి! కాయో పండో పొయినపనియన్న6 జిలుకమాటకు నవ్వుసాలపుందేట 


తే. మజీయు మజీయును జూడనే మనసువాటిీ వారికుసుమఫలంబులC దేర బనుచు€ 
దొలుతటివి చాల వని యావధూలలామ నే మనంగ వచ్చు వివ్వచ్చునేమ మింక. 141 


తే. తెమ్ము బంగారుకుండ జలమ్ము లనుచు6 
దెమ్ము లతకూన మంచిసుమమ్ము లనుచు6€ 
దెమ్ము బా గనకొమ్మఫలమ్ము లనుచు 
మించుంబో౭డిని నేరుపు మించ6 బలుకు. 142 


క. తుమ్మెదవలె నున్నది యిటు 
రమ్మని నెజికొప్పు నివిరి బ్రమసితి దరుణీ! 
కమ్మవిరినల్లగలు వని 
క్రమ్మణ మజుపెట్టు గుట్టు కన రాకుండన్‌. 143 


క. నిద్దంపు మేలి సొమ్ములు 
దిద్దిన కస్తూరి బొటు బు దినచల్వలు నై నె 
ప్రొద్దొక సింగారముతో 
ముద్దీయ చనుదేర మిగుల మోహాతురుండై. 144 


చ. బలిమిని బట్టంగా దివురు6 బట్టిన నొప్పక యిట్ట టన్నచోం 
బలువు రెజీంగిరేని నగు బాటని కొంకు. దలం పెజుంగకే 
కలయంగ6 జూచుటల్‌ తగవు గాదని యుండునతండు కాంత నె 
చ్చెలుల నొకింత పాసి తనచెంత మెలంగుచు నున్న వేళలన్‌. 145 


చ. అట జగదేకసుందరికి నై యతివేషము6 బూని వచ్చినా 
డట తనచేయుభాగ్యమున నప్పువుంబో(డియె చెంత సేవ సే 
యుట కని వచ్చియుండు నంట యొక్కొకపట్లున నొంటి పాటు నౌ 
నంట యత డెప్పు డెప్పు డను టబ్బురమే మది దత్తణించుచున్‌. 146 


ఉ. సుందరి రానిచో నెదురు సూచుచు నుండనె పట్టె వచ్చుచో 
నిందునిభాస్య చక్కందనమే కని చొక్కుచు నుండం బట్టై నీ 
సందడిచేతనే యరుగసాగెను బొద్దింక వేళ యెప్పు డో. 
సందె జపంబు నర్చనలు సల్పుటకా టం వ 147 


తే. వెలది కమ్మోవి6 గని జపావృత్తి మజచెం 
దరుణిలేగాను గని హరిస్మరణ మట చెం 
గడమ యన నేల వేస మొక్కటియ తక్క 
మరచె నన్నియు నా కృత్రిమత్రిదండి. 148 


ఇ Ere చి న లా 


మ. ఒడలుపొంగు నాయారిం జూడ జవరాలొద్దన్‌ మెలంగన్‌ గగు 
ర్పొడుచున్‌ ముద్దులగుమ్మ గంధసుమంబుల్‌ చేతి కందిచ్చున 

ప్పుడు వ్యాపారము లన్నియు న్మజచు నప్వూంబోండి రాకుండినన్‌ 

గడె సేపొక్క మహాయుగంబు కరణిన్‌ గన్సట్టు రాచూలికిన్‌. 149 


క. ఆనంద బాష్పములచే 
నాని వధూహావభావనటనల6 దనలోం 
దాన తలపోయువానికి 
స్నానం బేమిటికి6 వేటె జప మేమిటికిన్‌. 150 


క. ఈరీతి నుండ నొకనాం 
డారాజకుమారి యతని కాహార మిడన్‌ 
జేరి తదారామంబునం 
గూరిమి నెచ్చెలులు వెంటల€ గొని తేరంగన్‌. 151 


క. వెస లలనామణి బంగరు 
వెసలల దొంతరలు డించి వినయము మది కిం 
పొసంయగయగ గంకణరవములు 
పొసంగంగ నారసి రసాన్నములు వడ్డింపన్‌. 152 


చ. చిలుకలకొల్కి వేయెడమచేముడి గొల్పెడు జాజుకొప్పు నిం 
పులు తులకింపుచుండు భుజమూలరుచుల్‌ జిలు6గుం బయంటలోC 
గులుకుమిటారి గబ్బిచనుగుబ్బలు6 జూచుటె కాని క్రీడి క 
ర్మిలి మణీ లేదు భోజనముమీ6ది యపేక్ష యొకించుకేనియున్‌. 153 


తే. రమణి యొయ్యారముల పై6 బరాకుచేతం 
జవి యెజబుంగండు వడ్డించునవి యెజు6గండు 
భోజనము చేసి లేచె నారాజసుతుండు 
తృప్తి యేరీతి నుండెనో తెలియరాదు. 154 


క. అపు డతిరయమునం బన్నీ 
రపరంజి పసిండి గిండియందుం గొని తా 
జపలాక్షి తెచ్చి యొసంగం 
గపటపుసన్న్యాసి థధాతకరపంకజుండై. 155 
క. నిగనిగని చంద్ర కాంతపు 
జగతిపయిం గూరుచుండ జవ్వని వెనుకన్‌ 


బగడపు6 గంబపుయజాటున 
మొగ మించుక గానిపింప మురువు నటింపన్‌. 156 


ణ్‌ 0 స RR _ జజ ~ ~ 


శా. కంగుల్‌ దిరిన పైరిణరవిక చన్కట్టంటి రాణంప6గా6 
జెంగల్వల్‌ నెరికొప్పునందు నొజపై చెంతం గుబాళింపంగా 
బంగారందియ ముక్కునం గమిచి పైపై నంచ యెల్సింప6గా 
సింగారంబగు ముద్దుంజిల్క తనకున్‌ జేదోడువాదోడుగాన్‌. 157 


తే. ఏకతంబున వసియించి యిట్టులుండ 
మదనమదనాగవలమానమానసాంబు 
రుహుండు పురుహూతసుతుండు నేరుపున6€ బలికె 
నాచకోరాక్షిం గ్రీగంట6 జూచి యపుడు. 158 


సన్న్యాసి సుభద్రకు శకున శాస్త్రము చెప్పుట 


తే. చెలువ! నిను రాజకీరంబు చెట్టవట్టె6 
గలికి! నిను రాజకీరంబు కాలుద్రొక్కె 
మంచిశకునంబు లినిగొ నామాట జూడు 
కన్నె! యీలోనంC బెండ్డిగాయగలదు నీకు. 159 


క. అనవుడు లజ్ఞావనతా 
ననతామరస యయి వీరు నాగ మహాత్ముల్‌ 
తన చేసిన సేవకులా 
మన మలరి వచించి రనుచు మది నుత్సుక యై. 160 


సుభద్ర యర్దునుని వృత్తాంతమును యతి నడుగుట 


తే. కురులు కెంపులబొగడల నెరయ దువ్వి 
నిక్కు(జనుగుబ్బలC బయంట చక్క6 జేర్చి 
పలిక6 గలకంఠి మోమున దిలివి తొలుక 
ముత్తియపుముంగణ యొకింత మోవి గదియ. 161 


మ. అవుంగా మీ రిట మున్ను గన్గొనినచాయ ల్లేవుగా నాంట నుం 
డి విశేషంబులు గొన్ని మిమ్ము నడుగన్‌ వేడ్కయ్యెడు న్నాకు నె 
య్యవి గనొంటిరి పుణ్యభూము? లట రాజ్యంబుల్‌ మనోజ్ఞంబు లె 
య్యవి? యేయేపురముల్‌ గనంబడియె మీ కందంద మారేంబునన్‌? 162 


క. మి రింద్రప్రస్థముం గని 
నారా? పాండవుల6€ జూచినారా? సుఖులై 
వారందబజు నొకచోను 
న్నారా? వీరాగ్రగణ్యు నరు నెణు6€గుదురా? 163 


జ్‌ 


. ఎగుబుజంబులవా6డు మృగరాజమధ్యంబు పుడికిపుచ్చుకొను నెన్సడుమువాండు 
నెజీవెండ్రుకలవాండు నీలంపునికరంపు మెజు౧ంగుజామనచాయ మెనివాండు 
గొప్పకన్నులవాండు కోదండగుణకిణాంకములైన ముంజేతు లమరువాండు 
బవిరిగడ్డమువాండు పన్నిదం బిడి డాంగ వచ్చు నందపువెన్ను మచ్చవాండు 


తే. గరగరనివాండు నవ్వుమొగంబువాండు చూండ గలవాండు మేలైనసొబగువాండు 
వావి మేనత్తకొడుకు ము నాకు నర్గునుండు పరాక్రమోపార్దనుండు. 164 


క. తడ వాయె భూప్రదక్షిణ 
మడరింప6౦గ6 బోయి యామహామహు.డు పదం 
పడి పుణ్యస్థలముల నె 
న్నండు మీ“రందందు నరుగ నరు గానరు గా! 165 


క. అన విని సమస్తభూములు 
కనినారము తీర్ధయాత్ర గావించునెడన్‌ 
గనుంగొనినారము సంక్రం 
దననందను ననిన ముద మెదం జెన్నొందన్‌. 166 


ఉ. ఎచ్చటం గంటిరో విజయునిక్కువ నిక్కువ మౌనె? రాండుగా 
యిచ్చటి కంచు. గోరికలు నీరికలెత్త రసోక్తి. బల్కయగా 
నొచ్చెము లేనిబీర మెద నూరంగ నూజంగ సాగె వెంటనే 
పచ్చనివింటివా6€ డపుడు పైందలిపై6 దలిరాకు గైదువుల్‌. 167 


ఉ. కోమలి యీగతి న్మది6 దగుల్వడం బల్కిన నవ్వి నిర్జర 
గామణిసూను మీరెచట6 గంటిరొ యంటిని కన్నమాత్రమే 
యే మని చెప్పవచ్చు నొకయించుక భేదము లేక యాయనే 
మే మయి యున్నవారము సుమీ వికచాంబుజ పత్రలోచనా! 168 


ఆ. తీర్థములను గ్రుంకి దేవతాసేవలు 
చేసికొనుచుం బెక్కువాసరములు 
గూడి యతండు మేము గోకర్లమునయందు 
నుంటి మనిన మచ్చెకంటి యలరి. 169 


క. ఎక్కడ గోకర్ణం బన 
నిక్కడి కది యెంతదూర మింతకు నతండీ 


=. జ 4 ఇంటే: ఎట 


చక్కటికి వచ్చునా లె 
కక్కడనే యుండి యవలి కరుగునో? చెపుండా! 170 


. అని రాజవదన మాటికి 

ననురాగము తేటపడ6గ నాడెడుమాటల్‌ 

విని జేజేరాకొామరుండు 

వనజేక్షణ కనియె వలపు వడ్డికి బారన్‌. 171 


. వేమారు గ్రుచ్చి గ్రుచ్చిపు 

డే మీ యడిగెదవు మన సొకించుక నీ కా 
భూమీశుమీ6ద6 గలదో 

తామరసదళాక్షి! నాకు దాయక చెపుమా! 172 


సన్యాసి తానే యర్జ్హునుండని బయట పడుట 


. అక్కబితోడ మంతనమునం దిటు వేండెదు గాన నంతయున్‌ 

నిక్కము గాయగం దెల్పం దగు నీకటు లైన సురేంద్రసూతి యీ 

దిక్కున వ డేనుచుం దెల్పినతోడనె మాట లాడకే 

యెక్కడ. బోదువో యని యొకీలీచుక సంశయ మయ్యెడుం జెలీ! 173 


ఆ కవ్వడి యతివేషముం 
జేకొని యున్నాండు నీకు జెంతనె యెన్నా 
శో కలదు వచ్చి యింకను 
నీకీలక మించు కైన నీ వెటుంగవుగా. 174 


నీకై తపంబు జేసెద 

సీకైవడి దాం వ యే నర్దునుండన్‌ 
లోకోత్తరశుభలగ్నం 

బో కోమలి నేండు గోర్కు లొడంగూర్పంగదే! 175 


. నా విని యావినీలకచ నవ్వు మొగం బటు గొంత వంచియెం 
తే వెబి నివ్వెజన్‌ మునింగి న బార్జునింగా నొకింతమున్‌ 
భావమునం దలంచియును నమ్మక యమ్మకచెల్ల యూరకే 
సేవ లొనర్చుచుంటి నని సిగ్గున దిగ్గున లేచి పోవంగన్‌. 176 


అర్జ్హునుండు గాంధర్వ ఏవాహ మాడుమని సుభద్ర నర్గించుట 


తే. ఏల పోయెదు నిలునిలు బాల! యనుచు 
బిబునగవు నెమ్మొగంబున6 జెంగలింప6€ 
దమకమున లేచి మరులేచి తత్కరాంబు 
జం బొడసి పట్టె జేసాంచి సవ్యసాచి. 177 


క. పట్టినమాత్రనె దేవకి 
పట్టికరాబ్దము లలాటపట్టిక చెమటల్‌ 
వెట్రె గగుర్పొడిచెం జను" 
క టాక యిసుమంత వీడె€ గట్టుంగొంగున్‌. 178 


క. మరు డపుడు బేసితూపులు 
ధరియించియు నేమి చెప్పం దరుణి న్నరునిన్‌ 
సరికోలల6 బడ నేసెన్‌ 
గొరవంకరొదల్‌ చెలంగ6 గ్రొన్ననవింటన్‌. 179 


క. ఆరీతిం చేపట్టి వ 
రారోహన్‌ వేదిమీందికై రా6 దిగువన్‌ 
దూరము వెస నరుగక యొ 
య్యారముగా నమవదన యై యుండంగన్‌. 180 


క. ఏ మును చూచి 'యెటు౭ నిను 
నీ మును నను జూచి యెజు6గ వీవును నిపుడీ 
ప్రేమలు వినుకలినే పై 
పై మన కిర్వురకు6 బర్వె6 బర్వేందుముఖీ! 181 


ఉ. శారిక హారికంకణము సద్దున కంటుట గాదు కేలు మం 
జీరరుళంర్సుళధ్వనికి6 జేరుట గాదు పదంబు లంచ వా 
గోరణిమాధురీమహిమకున్‌ శుక మానుట గాదు చెక్కులో 
సారసగంధి నాకొజకు సారెకు వేండెడు జాడ లిన్నియున్‌. 182 


క. చిలుకలకొలి కిది నాతో 
బలుకంగా౯ గొంత సిగ్గుపడియెడు ముంజే 
చిలుకా! నీతో నైనను 
బలుకంగా రాదె? ష పలుకు బంగారంటవే? 183 


మ. రతికిన్‌ భారతికిన్‌ వినోదకథలం బ్రాగల్వమున్‌ జూపి త 
తృతులం గూరిచి మాటవాసి(గను పెద్దల్‌ గారె మీవార లా 


వర టా ల య జ్జ న! పకా 


తే. 


జా 


చతురతం బిట6€ గొంత కానంబడ ని చంద్రాననన్‌ గూర్చినన్‌ 
బ్రతికింపంగదె ముద్దు(గీరమ సుధాబంధూభవధ్గీరమా! 184 


చంపకగంధిమోవి సరసంబగు బింబ మటంచు వట్టితే 

లింపు టెలుంగుతో6 దమి దలిర్పంగం బల్కినం జెక్కుగీ6టి ని 
న్నింపున ముద్దుపెట్టుకొని యెన్నండు మన్ననసేయ నున్నదో? 
పెంపుడు.జిల్క! నిన్నుం దనిపింతు6 జుమీ చెలి నన్ను నెలినన్‌. 185 


. అని కేళలిశుకము. బలికిన 


మన మలరం గలికి పలికె మాటలతియ్యం 
దన మింతంతన6 గూడని 
తన యధరసుధాసమగ్రతం దెలుపంగన్‌. 186 


సరసోక్తులతో సుభద్ర తప్పించుకొని పోవుట 


మేరలా యివి మీయంతవారలకును 

బెద్ద లున్నా రెజీంగి వారె పెండ్లి సేయం 
గలరు వేగిరపా టింత వల దటంచు 
విన్నపము చేయరాదె యోచిన్నచిలుక. 187 


. అని యుచితరీతి వలయంగ నాడు నాతి 


రసికముద్రకు మిగులమానసము గరగ 
పెపయిం బ్రేమ యగ్గలం బై పెరుంగ 
నవ్వధూటి నొడంబడ నను. గిరీటి. 188 


. మీవా రెబుయగుట యెన్నండు? 


కావించుట యెన్నం డింక6 గళ్యాణంబున్‌? 
నీ వేల జంపు నడపెదు? 
రావే మారాడ కిందు రాకేందు ముఖీ! 189 


. నన్ను గాంధర్వంబునను బెండ్లియాడవే సి గేల పడియెదే? చిగురుంబోణి! 


రతిం దేల్చి మదనసామాజ్య మేలింపవే తల యేల వంచెదే? జలజగంధి! 
చెలులు వచ్చెదరు నాతలంపు లీడేర్సవే తడ వేల చేసెదే? ధవళనయన! 
మది నిచ్చగించి నామనవి వ. కడ కేల పోయెదే? కంబుకంఠి! 


తే. మనసు దాంపంగ నేటికే? యనుపమాంగి! చలము సాధింప నేటికే? చంద్రవదన! 


మాజుమాటాడ వేటికే? మధురవాణి! చింత సేయంగ నేటికే? దంతిగమన! 190 


క. గబ్బిమరుం డొ వెబు6గక 
గొబ్బున6 బై6 బడును నీవు6 గూడనివార్తల్‌ 
సుబ్బిన6 గార్యం బెక్కడం 
దబ్బిబ్బో కా కపూర్వతనుబిబ్బోకా. 191 


క. మీ6దన్‌ వియోగసాగర 
మీ6దన్‌ గలవా లతాంగి యే మెబుయగవయో! 
యీందాడ న్నను మదనుడు 
కోందా డనువాండు బిగువు కొనసాగునొకో. 192 


క. ఏలే యాలేఖ్యాకృతి 
యే లే ప్రాలేయకరముఖి చూడవయో! 
యేలే? శైలేయస్తని! 
యేలే బాలేందునిటల? యే లాంతినంటే? 193 


. ఆ హార మింపౌ కుచాగ్ర మానక యున్న నాహార మింపుగా దబ్దవదన! 
చెజకుయా లొదవువాతెజు యీనిచో౭ గంతు చెజకు. బా లౌదునే చిగురుంబో౭డి! 
కళలు దేరెడునెమ్మొగంబు ముద్దిడ కున్నం గళలుదేరవు సుమీ కంబుకంరఠి! 
వలటేనిదురమున నలరింప కున్న నవ్వల రే నిదుర రాదు కలువకంటి! 


రకా 


తే. నేండు కాదు గదే ప్రేమ నీకు నాకు నాటి యున్నది మది జిన్ననాంటినుండి 
యిటుల నేకాంతసమయ మెన్నంటికి దొరకు? నేం తప్పించుకొనియెదవే? లతాంగి! 194 


మ. అని బాహాపరిరంభ సంభ్రమరసాయత్తెక చిత్తంబునన్‌ 
దను నీక్షింప నెటింగి యందియలమో౮తన్‌ గెకినుల్‌ రా సఖీ 
జను లేతెంచి రటంచు వే మొజంగి హస్తంబున్‌ విడంజేసి నే 
ర్పునం దప్పించుక పోవ భూవరు€ డనుం బూంబోండికిం గ్రమ్మజన్‌. 195 


క. కలహంస కేకిశుకములు 
పిలపిల నేతేర నీవు పెంచిన వనిగా 
తలంచెదవు మరుండు పైలా 
వలి బెట్టిన దెజీ6గి తిరుగు వనజాతముఖి! 196 


క్ర వెలిదమ్మి కలువ కొలయకుల 
యెలదెమ్మెర లొలయ వాని నెగ6 బోయుచు నో 
చెలి! జు మ్మని విరహులకుం 
దలదిమ్ము ఘటించు6 దుమ్మెదలది మ్మిచటన్‌. 107 


. కలకంఠి! నీకటాక్షము గల్ల నిన్నాళ్లు మరుశిలీముఖముల సరకుసేయ 
నతివ! నీ యాభిముఖ్యము గల్ల నిన్నాళ్లు చందమామ నొకింత సడ్డ సేయ 


అత 0 _ ~ య 


రా: 


రమణి! నిప్రియవచనము గల్ల నిన్నాళ్లు కలికి రాచిలుక లక్ష్యంబుసెయం 
గామ! నీకరావలంబము గల్ల నిన్నాళ్లు లేమావిచిగురాకు లెక్కసేయం 


తే. జూడక మొగంబు ద్రిప్పి మాటాడ కిపుడు చేదిగిచి పట్టుక పరాకు చెప్పినపుడె 
యేమి పుట్టునొ కైలాట మింకమీ(ద మగువ! దయ లేక విడనాడం దగునె నీకు. 198 


క. మొక మెజుక కలదు గదవే 
మకరాంకునియను6గు మేనమామకు నీకుం 
దికమకలు సేయ వల దను 
మకటా మేడపయి కేంగునపుడైనం జెలీ. 199 


వ. అని యనేకప్రకారంబులం దన మనో౭_నురాగంబు తేటపడం బలికినం జెలుల నజయు 
నెపంబునం బరాకు చేసికొని చిజు చెమట క్రమ్ము నెమ్మొగంబు మకరందబిందు 
కందళితారవిందంబు చందంబునం దనర నరవీ6డు కుచ్చిళ్ల నెత్తి చెక్కుచు నొక్కింత 
జాణుపయ్యంట. జక్కం జేర్చుచు నొక్కింత వదలువేనలి నలవరించుచు. గొండొక 
చెదరుపాపట6 గుదురు కొల్పుచు€ జక్కెరవిల్లుం డెక్కడ వెన్నాడునో యను 
భయంబునంబోలె నించుకించుక తిరిగి చూచుచు ననుగత కెకిహంసంబులపై 
వెగటునంబోలె6 జలించుచు నీయొళపు సకియలకుం జెప్పకు మని రాచిల్కకు6 బ్రియంబులు 
సెప్పుచు మగతే6ంటి యంటియంటని ప్రసూనకళికపోలిక నరవిరి బాగుతోం బోలి 
కప్పురంపుటనంటుల నంటు ద్రాక్షపందిరుల తెరువుల€ బూ6 దేనె కాలువలు దాంటి 
చెంగలువ బావుల డగ్గటీ కుంకుమనీటికేళాకూళియోరవట్టి వట్టివేళ్ల చప్పరంబులనీడ 
వ్రీడాభరం బీడిచికొని పోవ నివ్విధంబున. 200 


క. ఆఘనుని6 బాసి మంజీ 
రాఘోషము మెజయ నరిగె నంతఃపురికిన్‌ 
వే ఘనజఘన తళుక్కన 
మేఘము నెడంబాసి పోవుమెబుపో యనంగన్‌. 201 


క. ఎటువంటి నేర్పరి నిశా 
విటునల్లుండు నడుమ నిల్చి వెడసింగిణిచే 
నటు చూ పిటు నిటు చూ పటు. 
బటురయమున నేసె నాసుభద్రార్లునులన్‌. 202 


తే. కోపమగువారి బెదరించి కూర్పనేర్చు6 
గూడమనువారి6 దమిం గొల్సి కూర్చ నేర్చుం 
గొమ్మలకు మగలకు6 బెండ్లి. గూర్ప నేర్చు 
జగతి నెంతటియుపకారి శంబరారి. 203 


ఆశ్వానాంతము 


శా. దాక్షిణ్యాకరమూర్తి! షోడశమహాదానాదిపుణ్యక్రియా 
దక్షా! యాథ్రిత దీన రక్షణకళా థౌరంధరీ సత్కృపా 
వీక్షా! శాశ్వతకీర్తి వై వైభవ రమా భృచ్చోళసింహాసనా 
ధ్యక్షా! దుర్షమరాట్కే రీటదళనైకాక్షేయ కౌక్షేయకా. 204 


క. కలహారంభణకౌతూ 
హలపులకిత భుజపరాక్రమార్దిత నానా 
జలదుర్గవనీదుర్గ 
స్థలదుర్గాహార్య 'దుర్గసామ్రాజ్యనిధీ! 205 


స్రగ్విణి. దుగ్గవారాశివిద్యోతికీర్తీ! సుధా 
భుగ్గురీణామనాగ్ఫోగవర్తీ! దయా 
దృగ్గుతాశేష ధా త్రీమరున్నిస్స్యతా! 
స్నిగ్గసారస్వత స్పిద్దసారస్వతా! 206 


గద్యము. ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్బ ప్రసిద్ద ద సారస్వత సుధాసార జనిత 
యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతసయ వినయ ధురీణ సకల 
కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముకాకటక విరాజమాన వేంకట కవిరాజ 
ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందు. ద్వితీయాశ్యాసమ్‌ 


తృతీయాశ్వాసము 


కాఫీ క్ర 


జానకీ మనోహర 

పూజాంచిత హృత్సయోజ! పోష్యాఖిల ది 
(గాజ! సకలార్థిజన ని 

ర్యాజకృపా! యచ్యుతేంద్రరఘునాథమణిీ! 1 





( తే. అవధరింపు కథాకర్ణనాతివేల 
హర్షులైనట్టి దివ్యమహర్షులకును 
తతసమస్త పురాణ కథా' శతాంగ 

సూతుండై విలసిల్లెడు 'సూతుం డనియె. 2 


అర్జునుని మదన తాపము 


క. ఆరీతి నంతిపురమున 
నారీతిలకము సకీజనంబులు గొలువం 
జేరిన పిమ్మట మదిలో 
గూరినపిమ్మట విరాళ్లిం గొని నరు డుండెన్‌. 3 


తే. కృష్ణుననుమతి రుక్మిణీకీరవాణి 
వచ్చి భోజన మిడం cies యగ్గ 
లంబయినచింత వలసియొల్లమి నతండు 
సొగటులను బోయి కసిగాటులుగ భుజించె. 4 


తే. మునుపు సైయపదు సంతోషమున భుజింప 
వెనుక సైయదు చింతచేతను భుజింప 
బాలకడ నున్న యపు డెడంబాసినపుడు 
నొక్కతీ రయ్యె భరతవంశోత్తమునకు. 5 


ఉ. ఎక్కడం జప్పు డైనం దరలేక్షణ వచ్చె నటంచు లేచు నే 
దిక్కున నల్కు డైన సుదతీమణి పల్కని యాలకించు నే 
చక్కి6 దళుక్కుమన్న నలజవ్వనిమైసిరి యంచు జూచు న 
మ్మక్క! కిరీటిమోహసముదగ్రత నే మనవచ్చు నయ్యెడన్‌? 6 


ఉ. చక్కరకంపుమోవి€ గని నారకు€ జిల్క మొగంబు వెండంగా6 
జొక్కపు6 జిల్వకప్పుజడ6 జూచి మయూరము లజ్టు సాయంగా 
జక్కని తమ్మిపూవడుగుజాడలC గన్తొని రాజహంసముల్‌ 
త్రొక్కుడుపాటు చెందంగ వధూమణి వచ్చుట లెంచు నెమ్మదిన్‌. 7 


తే. మారుతమ్ములవాడికి మలయకూట 
మారుతమ్ములవేండికి మట్టుమీజు 
చంద్రకిరణమ్ములకు శుకశారికాళి 
చంద్రకిరణమ్ములకు€ జాల జలదరించు. 8 


చ. 'విరహిణులం గలంప గలవీరులు వీ రని తమ్ము జేరన 
య్యురుకుచ వాలుంజూపులకు నోడుట నంకము కాంగ మీనమున్‌ 
హరిణమునట్లనే తమశరాంశుల నోడెనొ కాక బాలికన్‌ 
గరంపంగ రాదె యేల నను. గ్రాంచెదరీ మకరైణ లాంఛనుల్‌. 9 


క్‌. ఇన్నాళ్లు సేవ సేయుచు 
నున్నదియుం బోయె నేం డయో! కౌంగిలి యి 
మ్మన్నంతం జదుపం బెట్టంగ 
నున్నమతియుం బోయె నను టహో నిజ మయ్యెన్‌. 10 


తే. అంతిపురమున కరుగుచో నింతి తిరిగి 
యోరగా6 జూచునపుడు శృంగారరస మ 
పారముగ నుబ్బ జాలెత్తె నౌర! దాని 
చలమనోహరలోచనాంచలమ చెలమ. 11 


. అర్జునుం డను నేనె యని తెల్పినంతనే మిట్టిమీనై పడె మెలంతచూపు 
గాంధర్వమునం బెండ్లి కమ్మనునంతనే పచ్చకప్పుర మయ్యె భామపల్కు 
బలిమియై. బట్టంగ6 'దలకొనునంతనే యొకబండి కల్లయ్యె నువిదపిజుందు 
సాలపుయయ్యెదం దేజీ చూతు నన్నంతనే పచ్చపూసాయెంబో పడంతియారు 
తే. పేరు వివరించి నే నేల బేల నైతిలా గోర్కి యెజింగించి నే నేల గోల నైతి? 
బలిమి6€ బై బడి నే నేల బయట. బడితి? బత్తి గనిపించి నేనేల పలుచనైతి? 12 


. తెజువ కస్తూరిచుక్క దీర్చి వచ్చినటెక్కు గీణునామము నాంటితీరుంగేరు. 
దన్వంగి వలిపంబు€ దాల్చివచ్చినరీవి వన్నె గట్టిననాంటిచెన్ను6 దన్ను 
వాల్లంటి కీలంటు వైచి వచ్చినచెలు? జడ యల్లుకొనునాంటిసౌరు జౌరు 
నాయ్యారిమజుంగు సొమ్మూూని వచ్చిననీటు మణిభూష లిడునాంటిమట్ట్లు. దిట్టు 
తే. నాతిరాయంచగుమి గూడి నడుచుమురువు చెలులు గొల్వంగ6 జనునా6టి సాలపు 
నలయు( 
ల్‌. దనముల ప్రోవైన స న. లెస్సెన నింపు నింపు. 13 


pe SE we 1 i 


ల్‌ 


జా 


ఉ. మిక్కిలి తెజేచూడ మిటుమిట్టులు గొల్పు. జరించునప్పు డ 


రతా 


మ్మక్క! తళుక్కునన్‌ మెజసిన ట్లగు నే మన వచ్చు? నద్దిరా! 
చొక్కపు6 బైండిబొమ యనుచున్‌ జను లాడిన నాడిరింతెకా 
కెక్కడికేడ పో యలమృగేక్షణమేనికి నక్కడానికిన్‌? 14 


చిత్తజు6 డల్గి తూపు మొనచేసినం జేయంగ నిమ్ము పై ధ్వజం 
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదం గలినమాట గటిగా 
నత్తరళాయతేక్షణ కటాక్ష విలాసరస 'ప్రవాహముల్‌ 
కుత్తుగబంటి 'తామరలకుం దలమున్కలు గండుమీలకున్‌ 15 


. అని తాల్మి6 బాయు “సేవకు 


నని యెప్పటివలెనె తిరిగి యరుదేర దొకో!' 
యనీయాస సేయు” వచ్చిన 
ననృతోదరి నింక విడువ' నని తలపోయున్‌. 16 


. విరహాగ్ని కోర్వక విధి దూజుకొనెడు తాం దపసివేషం బేల తాల్చినాండు? 


కడలేనిసెకల6 గందెడు ఘనోదయవేళC దెలిసియు౯ దా నేల వలచినాండు? 
శుకశారికార్భటులకు6 దల్లడిలెడు తా నుపవనంబున నేల యుండినాండు? 

కరగతస;ము పోవుకరణీ€ జింతిలెడు తా వెలంది నేటికిం బట్టి విడిచినాండు? 

తే. నేరముల నెంచెద మటన్న నేరికైన6 గలవు పరికించి చూడ నందులకు నేమి? 

న గాక యెజింగి యుండిన నతండు చే యేల విడుచు? 17 


ఉనికి శృంగారవన మంట! యొంటి. దగిలె 
నంట! విరహి యట! యెంత సేయండు కిరీటి 
నసమశరు.€ డింక6 దనవైరి యగు లలాట 
లోచనుని గెలు నని దయం గాచెం గాక. 18 


సుభద్ర విరహాతిశయము 


. ఇటు6 లాత6 డుండంలా న 


క్కుటిలాలక యంత నచట గుసుమశరార్తిన్‌ 
బెటిలిపడి పాన్సుపై న 
ట్రిట్టు వడి తనలోనం దానె యేకాంతమునన్‌. 19 


. ఏం గోరినచెలువుండె ననుం 


దా౭ గావలె నంచు వచ్చి దగ్గణీ వేండం 
గౌంగిలి యీ కిట వచ్చితి 
నౌం గా దని పెనంలగి యెంత యవివేక మయో! 20 


మాటి 


ఉ. దిగ్గున లెచి న న్నతం డతిప్రమదంబునం జందమామజా 
నిగ్గటరంగుమీందికయి నెమ్మి. గరాబ్దము వట్టి యీడ్చినన్‌ 
బిగ గవుంగిలించి సుఖనీరధిం దేలంగ్‌ నీక నా కయో! 

సిగను పేర వెంట బడ6 జెల్లు నొకో ప్రతిబంధమయ్యెడన్‌? 21 


క. తొల్లిటివలె సేవకు బోం 
జెల్లునె? మావారు పెండ్లి సేసెద రిదిగో! 
నెల్లి దమ కంచు. బలికితి 
నెల్లిద మగు గాదె తిరిగి యేం బై కొన్నన్‌. 22 


. నను6 దా వలచిపడ్డ నలంకువల్‌ దీరంగ6 గెసేయ నెనండు గలుగునొక్కొ? 
పెనంగి చే విడిపించుకొనిన నేరమి పోవం గెలన నెన్నండు నిల్వం గలుగునొక్కొ? 
ప్రియ మెటుంగక యడ్డపెట్టు తుందుడుకునోC గల్యాణ మెన్నండుగలుగునొక్కొ? 
మోహతాపము దీజ మోవిచక్కెర పానకమున నెన్నండు దేల్పం గలుగునొక్కొ? 
తే. యొంటి న | నునిచి వచ్చి నట్టి నెంజిలియెల్లంబో న. 
తిలకు6 జేర్పంగ నెన్నండు గలుగునొక్కొ యాము కవిసినకుచకుంభసీమయందు?' 23 


ల్‌ 


క. అని యెంచరాని కోర్కులు 
మనమున దలపోయు భావమగ్నతచేతం 
గనుమూయు€ గలసినట్టులు 
గని సంతస మందు€ దెలిసి కళవళ మందున్‌. 24 


Bets 


. ఉదయాద్రి యెరగలి నొరసి మీ6ద వెలుంగు జలజారి వేండివెన్నెలలు గాయ 
హరుకంటిసెగ కోర్చి యాజితేజీన మారు6€ డలరు6జిచ్చజవాండిములుకు లేయ6 
బాముకోజలతోడ సాము చేసినగాడ్సు విసపువిత్తె సోంకి వెగటు చూపం 
గౌంచాచలముపోటుగంటి దూరిన రాజహంసము ల్వడి హళాహళులు చేయ 
తే. వేగునంతకు వలవంత వే6గునంత నంతిపురమునం౯ బ్రమదవనాంతరమునC 
గృష్మకృష్ణా యటంచు నాకీరవాణి రామరామా యటంచు నారాజసుతుండు. 25 


క. చెలులు ప్రసంగవశమ్మున 
నలరెం గడువిజయభవన మనిన న్నవలా 
తెలియ వినుం గలయ6 గనుం 
బలుమాజు బాగా గిరీటిపచ్చ లటన్నన్‌. 26 


క. మనమున నున్నది మొగమునC 
గనిపించుం గాన గట్టిగా మదిలో న 
ర్లునభావ మునికి నపు డ్‌ 
ర్లునభావము మొగమునందు సుదతికి నిల్ఫెన్‌. 27 


వదినెలు సుభద్రతొ మెలము లాడుట 


సీ. పులకించె మె నేమి తలంచుకొంటివె” యంచు మేలంబుపచరించె మిత్రవింద 
'యిన్నాళ్లవలె మన సిచ్చి మాటాడవే! యెందు దృష్టి? యని కాళింది తెగడెం 
'జెలి పెండ్లికతం జెప్ప జెవి యొగి వినవేమి? కలదు లే యని గేలి సలిపె భద్ర 
'వలపువాసన మించే గలికి! నీమొగ' మంచుం ద్రస్తరి నెజపె సుదంత కొంత 
తే. జాంబవతి నవ్వె లక్షణ సరస మాడె నే లగడుచే సెదరె ముద్దరాలి ననుచు 
బలికె రుక్మిణి సత్య కన్గిలిపె నపుడు చిన్నిమరందలిమోహంపుంజిన్నె లెజీంగి. 28 


. “అంగన! యిన్నాళ్లును ముని 

చెంగటికిం బాణిపాణీ సేవలు గావిం 

పంగా బోదువు నేం డటు 

తొంగియు జూడ వతం డేమి దోసము చేసెన్‌? 29 


. అక్కజ6ం జూడ వేటి కల యచ్చిక బుచ్చిక సేయు నంచలం? 
జెక్కిలిగొట్టె దేమిటికి. జేరంగ వచ్చినముద్దుంజిల్కలన్‌? 

ముక్కు మొగంబు6 జూడ కటు ముట్టను బొమ్మనె దేల బోట్ల నో 
చక్కెర బొమ్మ! నీవెగటుజాడలం జూచిన వింత లయ్యెడున్‌. 30 


. ఎవ్వనింజూచి మేలుపడితే? యరవిందదళాక్షి! నీమనం 
బెవ్వండు సొచ్చెం జెప్పంగదవే మదకోకిలవాణి? నిన నేం 
డెవ్వనిచెల్వు నీయెదుట నెన్న6 బడెన్‌ వినతాంగి? నెనె కా 
కెవరు నీకు బ్రాణపద? మేటికి దాంచెదవే తలోదరీ! 31 


. బాలసమీరణంబు పయిపాటున నించుక సోంకినం గడుం 
దూలుచు నుండు దానవు వినోదపుసుద్దులముద్దుంజిల్కపై 
వ్రాలినం గందుం గేలు పువువంటిది నీ నును మేనీదే గతిం 
దాళు నొకో వియోగశిఖి దా నెదలో దరికో౭ దలోదరీ! 32 


. అని వారికి వా రందటు 
మనమున దోయచినటు లాడుమచ్చికమాటల్‌ 
విని సిగ్గున నయ్యెలజ 
వ్వని యూరక యున్న నపుడు వారలలోనన్‌. 33 


. 'లెంక(గ నేలుకో6 గలదులే మగనిం దరితీపు సేసి మీ 
నాంకునిపాద మాన మన మాదట వేడిన మాజు పలు_యగాC 
గొంకెడు నంచు మీ రిపుడు గోలని చూడకు డమ! నేర్చు స 
చంకలబిడ్డ లూడిపడ సారసలోచన మాటలాడంగన్‌. 34 


తె. 


క్రాగి యున్నది మిగుల నంగంబు చూడం 
గలవరించుచు నునుది కలదో యేమో 
సోకు డల్లసన్వ్యాసిక చూపవలయు 

భామ' నని పల్కె నాసత్యభామ నగుచు. 35 


. “ఈలీల నుండి మన మిటు 


మేలము లాడంగ నేమి మిడిమేలమొ?' యం 
చాలో సత్య సుభద్రహి 
తాళుల కిసుమంత యారహస్యముం దెల్సెస్‌. 36 


చెలులు సుభద్రకు శిశి రోపచారములు గావించుట 


. గుసగుసల బోయి వలపుల 


కిసమస లని తెలిసి రసికకిసలయపాణుల్‌ 
బిసకిసలకుసుమవిసరము 
వెసమసలక తెచ్చి శిశిరవిధాలాలసలై. 37 


శా. పన్నీటన్‌ జలకంబు లార్చి చలువల్‌ పై గట్టంగా నిచ్చి మే 


లా 


న న్నిండారంగ జందనం బలంది విన్నాణంబుగా€ గప్పురం 
పున్నామం బిడి క్రొమ్ముడిన్‌ విరిసరంబుల్‌ నించి హారావళుల్‌ 
చన్నుంగ్రేవలC దార్చి రప్పుడు చెలుల్‌ చంద్రాస్యకు న్నేర్సునన్‌. 38 


. బోటి మధువ్రతంబులకు దండము వెట్టి మకరంద మధరబింబమునం జిల్కె6 


జెలి గంధవహున కంజలి జేసి నెత్తావి పువ్వుగుత్తు లురోజమున నమర్చె 

నాళి బినాహారపాళికి€ బ్రణమిల్లి నవమృణాళములు బాహువుల6 గూర్చె 

సకి కెందలిరుదిండులకు వందన మొనర్చి చిగురుటాకులు పాదయుగళల్లిC జేర్చె 

తే. సరంగ నిటు లందజును మీప్రసాద మనుచు బంచసాయకదేవతాబలము నెల్ల 
వేండికొని తగినట్లు కావించి రపుడు చంచలాక్షికి శిశిరోపచారవిధులు. 39 


. కలయం బన్నీరు చిలికి శ్రీగంధ మలంది 


విరులు పై దార్చ నపు డొప్పెం దరుణిమేటి 
మగని నరు గెల్వ వలరాచమావటిీ(డు 
పూజ సేసిన యగ్గజరాజ మనంగ. 40 


అంగనగుబ్బ చన్మెణుగుటందపు మేలిపసిండికుండలం | 

బొంగ6 దొడంగిజొబ్పిలంగయబూసినగందము తాపవహ్ని సం 
పంగికటారివీరునకు౯ బాలును బియ్యము లేనిపొంగలో 

పొంగ' లటంచు నయ్యలరు6 బోడులు సారెకు గేలిసేయంగన్‌. 41 


జో ~~ జ ఖో eo PR A ళు 


పంచ చామరము. మెజుంగుంబొండ్‌ కిట్లు చల్వ మెర మిజం జెసినం 
గుబింగట న్నిలంగరాక కూర్మి వెచ్చ హెచ్చయగాC 
దుజంగలించు చింతతోడ దూటి పల్కి రంత వే 
మున్‌ మరున్‌ మరున్మగాంకమత్తకోకిలాదులన్‌. 42 


మన్మథోపాలంభనము 


క. 'విరివింటివాండవు గదా! 
శరణాగతు లైన పాంథజనులను రక్షిం 
తురు గా కిటుల నుపేక్షిం 
తుర పైకము గూడ. బెట్టం దొడంగుచు మదనా! 43 


క. అలరువిలుకాండ వమృతము 
చిలికెడునెల యేల? సామిచే€ గాదె వియో 
గుల నేంచయగ? విండ్లమ్ములు 
గలవారికి దోడు చల్లకడవలవారే? 44 


ఉ. చక్కని వారిలో మిగుల జక్కనివాండవు గాన నీకె నౌ 
చక్కనవారి చంద్రుని వసంతుని6 గూరుచు కొంటి వందమౌం 
జక్కెరవింటిరాజ! యెకసక్కె మదే మని కూర్చుకొంటి? వ 
మ్మక్క! యరూపకం బయిన యా యెలదెమ్మెర నాలిబూతమున్‌. 45 


తే. రమకు నటింటిపగవాండు కమలవైరి 
కంసు6 బోలినయుగ్రశేఖరుండు వాండు 
మేనమా మని చూడకు మాను చెలిమి 
యకట పైవచ్చు టెజుంగవే హరికుమార! 46 


మలయాని లోపాలంభనము 


క. తరుణిమయితావియోసునంC 
బురికొల్పెడునిన్ను గందపుంగొండ యిటుల్‌ 
పురికొల్సెనె తానుం దా 
మరకొలకులరమయు మలయమరుదంకురమా! 47 


క. తెమ్మెర! నీ కెం తెమ్మెర! 
కమ్మనివిలుకానిదొరవు క మ్మని నెల బై 
రమ్మని యళిపికశుకనిక 
రమ్మని గా నిలిపి ముందర౯గ వచ్చితివా? 48 


పంచ చామరము. జొహారు నికు జల్ల గాయ జూడు(డొ సమిరకం 
జహారులార! మంటమారి శంబరారి€ గూడి యీ 
గొహారు సేయ నేల? యీ చకోరలోచనన్‌ భుజం 
గహారుపాద మాన మీకు€ గాయక లింక రేంచినన్‌. 49 


చంద్రోపాలంభనము 


క. వల పెక్కడ లేదా? యీ 
యలికుంతలతలనె వేగెనా? యేయచ కిం 
జలికాల6 ద్రోచి విడువుము 
చెలి మిక్కిలి మనసుపేద శీతలపాదా! 50 


చ. శివుండిటు రమ్మటంచు దయ చేసినచోం దలకెక్కి తుగ్రవై 
భవమున6 జూచుచో నడుగు వట్టితి వే మన వచ్చు నీగుణం 
బవు నవు-నందినన్‌. సిగయు నందక యున్నను గాళ్లు. బట్టుకొం 
దువు హరిణాంక! వేలకొలందుల్‌ గద నీనడకల్‌ దలంపంగన్‌. 51 


తే. కలశవారాశియబుట్టుట క ప్పెనయుట 
శైలచాపశిరోధివాసంబు గనుట 
యెవ్వరికి నంటరాకుంట యెజి6గి కాల 
కూట మన నేమి నిను6 జంద్ర! నేంటనుండి. 52 


తే. భువనజాతార్శికరమూర్శి వవుట కడలి 
కడలి గరళంబు నిన్ను "నొక టిగ నెంచి 
త్రాగు తలం బోసికొమ్మని వెగ హరున 
కిచ్చె నీరుచి:యురక నెంచ నెల చంద్ర! 53 


ఉ. చక్కెరవింటిరాజు నగచాపునితో నెదిరించి పడ్డనాం 
డెక్కడ నుంటి వీవు మధు డెక్కడనుండెను ముందమారుతం 
బెక్కడ నుండె సిగ్గు పడరే మిపు డాతC డదృష్టరేఖచే 
రక్కొని క్రమ్మజం బతికి రాగ వజీర్ణయినారుగా శశీ! 54 


కోకిలా ద్యుపాలంభనము 


క. మా కలకంఠియు నీవును 
నేకగ్రీవముగ నుందు రిన్నాళ్లు నయో! 
కోకిల! యిపు డే లలంచెదు? 
నీ కగునే యిగురుంబోండి నెత్తురు ద్రావన్‌. 55 


వా 


. కొముపయి(€ బక్ష వాతము 


నెమ్మెయి నెజిపుదు వి దేల యేంచెద వకటా! 
క్రమ్మంగ నవాతుచక్కెర 
క్రమ్మంగ మాటాడుఠవర! కలకంఠవరా! 56 


కల్లరిత్రాయ ప. గెకొనుకేకి చకోరపాళికిం 

జెల్లిన( జెల్లు6 గాక సరసీజబిసంబు లిగుళ్లు మేసి భా 

సిల్లెడు మీ “కయో! విషము చిల్క6గ వేండీమి కుల్కంబల్క6గా 
జెల్లునె యో మరాళ పికశేఖరులార! వచింపు6 డింపుగన్‌. 57 


. రాచిలుకా! కోమలిదెసం 


జూచితె? శ్రుతికటువు లనెడుశుకనామము మీ 
కే చాడ్పున6 దగు వల దింక 
మాచెలి6 గెరలించితేని మాటలు వచ్చున్‌. 58 


. మదనుగుణం బని చాలరగ 


మది నమ్మితి మిట్లు మొరయు మరియా దగునే? 
యదియును గాక మదాళులు 
గద తుమ్మెదలార! వెగటుగా నాడెదరే? 59 


. అని బహూకార నికార మమకార చమత్కారంబులు కానంబడ నీప్రకారంబున. 60 
కరదబ్దముఖుల మాటికి 


శరదబముఖుల్‌ తలంపం జాల్‌ నిలు డంచుం 
దరుణీమణి వేసరి యా 
స్తరణసుమాదులను జూపి తాపముచేతన్‌. 61 


. 'ఈక్రొవ్విరులు గోలు నెలతుమ్మెదలు చెక్కు చెమరింప కున్నవా చిగురుంబోడి! 


యీ కెంజిగురు మెక్కు కోకిలానికముల్‌ ie కున్నవా వనజగంధి! 
యీనిండు వెన్నెల ర. చకోరముల్‌ కసుగందకున్నవా కంబుకంరి! 
యీతూండ్లు భుజియించు జాతియంచలు సొట సొటలు వోకున్నవా శోభనాంగి! 
తే. తెలిసి రా రము కలదు సందియము చాల నులికిపడ కవి లెస్సలై యుండెనేని 
వజ్రకాయములే యౌను వానికెల్ల నపుడు విరహుల యవధికి నవధి లేదు. 62 


. చలిగాలి గర్వ మణయం 


గలిగెం జిలువ లని యుండంగా వానిపయిన్‌ 
గలిగి శిఖావతళము లయో 
చెలి తప్పునె వాయుసఖము శిఖి యనువార్తల్‌. 63 


తరల. ఆగము లెక్కుచు మిన్ను ముటు చహంకరించు బలంబుతొ 
మృగమదంబు నడంగం జేయుచు మేనికప్పు చెలంగంాం 
బగలు మీజంగ6 బాంధకోటుల బాధవెట్టుచు నుండు నీ 
తొగతగుల్‌ వెడవింటిబోయకు. దోండు వచ్చినవాండపో. 64 


క. మకరందరసము€ జిల్కెడు 
చికిలిలకోరీలు చెజకుసింగిణివిల్లుం 
బ్రకటించియు నిది యేమో 
మకరాంకుండు చేందువగలు మానడు చెలియా! 65 


చ. చిడిముడిపాటుతో. జెబికుసింగిణిం బూని మధుప్రయత 
రృడుగతిలావు లున్నహరిపైని జివుక్కున నెక్కి న. 
వెడలెడుచందు6 జూచి తమి నేండిదిగోవధ మాచరించు6 బెం 
పడరి లతాంగి! పచ్చితురకౌం గద యమ్మదనుండు చూడంగన్‌. 66 


తే. అనిన 'బవనుండు మనకు లో నైనవాండు 
తోయజారాతి మనుజులత్రోవ రాండు 
కాముతూపులు వెండ్రుక6 గట్టయిడును 
జామ! యేటికి నూరక జలదరింప?' 67 


తే. అనుచు నూరడం బల్క్‌ తత్రాణసఖులు 
దేవకీదేవి కీమాట దెల్ప కున్నం 
గాదనుచు6 జేరి చెలియున్న గాథ దెలిపి 
రంత యటమున్న తెలిసి మురాంతకుండు. 68 


ఉ. తల్లిని దండ్రి నాత్మజులం దమ్ముల రమ్మని యేకతంబునం 
దల్లకిరీటి ర! తెజుంగల్ల సుభద్రకునైన మోహముం 
దెల్లముసే సీసి “మున్‌ మనమదిం గల యట్లనె యయ్యె నంచు రం 
జిల “'హలాయుధుం డెటు6గ6 జేయంగరాదు గదా వివాహమున్‌. 69 


క్‌. తనశిష్యుం డని దుర్యో 
ధనునకు నీవలచి సమ్మతంపడం డటు గా 
వున నిందుకు6 బశుపతిపూ 
జన మని యొక టిపుడు గద ప్రశస్తం బయ్యెన్‌. 70 


చ. ఇరువదినాళ్లు రేపు మొద లిందుధరోత్సవలీల లచ్చటన్‌ 
జరిగెడు నేయి కెన్మిదవనాంటికి. బెండ్రిముహూర్తమవ్వధూ 
వరులకు6 దెల్నిసల్సుండు వివాహవిధుల్‌ హలి కానకుండం దీ 
వరమున లగ్నవేళ కీ కిటు వత్తు నటంచు నమర్చి దేవకిన్‌.. 71 


(a 


అంతర్జ్యిపమున శివుని జాతర 


. అంతట6 బశుపతిపూజకు 
నంతట6 జాటంగ6 బనిచి హరి యరిగి6 బ్రలం 
బాంతకు వసుదేవుని ము 
న్నంతర్ద్వీపమున కే6ంగు మని యావెనుకన్‌. 72 


యదువృష్షిభోజకులజులు 

కదలి రపు డనేక బాలికామణి భూషా 
మృదుల పరిధాన పరిమళ 

విదిత మ హైశ్వర్యధుర్య విభవోన్నతులై. 73 


. ఈగతి నంతరీపమున కెల్లజనంబులతోడ నేగి యం 
దాగమవేద్యశీలికి నతామరపాళికి నిందుమౌళికిం 

ద్యాగము భోగముం జెలులయాటలుపాటలు నిత్యకృత్యమై 

సాగంగ6 జూచుచుండి రల శౌరియు సీరియు సంభ్రమంబునన్‌. 74 


ద్వారకలో శ్రీకృష్ణుని యాధ్వర్యమున సుభద్రార్దునుల వివాహము 


. అంత నిచ్చట ద్యారకయందు దేవ 
కీసతీమణి తాను రుక్మిణియు. బెండ్లి 

పెద్దలై యర్జును సుభద్ర బెండ్లికొడుకుం 
బెండ్రికూంతునుం జేయ నపేక్షం జెలంగి. 75 


| కట్టిరి మంచిలగ్నమునం గంకణముల్‌ కరపంకజంబులం 

బెట్టరి మేనుల న్నలుగు మేలిమృగిమదకుంకుమంబులం 

జుట్టిరి కైశికంబుల విశుద్దమనోహర పుష్పమాలికల్‌ 

పట్రీరి పేరంటాండ్రు ధవళంబులు పాడుచు నుల్లభంబులన్‌. 76 


శా. 'ఇన్నాత్రోది యొనర్నం గేలివనిలో నిం పొందు నమ్మాధవీ 
పున్నాగంబుల పెండ్డి సేయవలెం బూంబోండ్డార! రారే యటం 
చు న్నర్సుల్‌ దగ నొండొరుం బిలిచికొంచున్‌ సత్యభామాది వి 
ద్యున్నేత్రామణు లప్పు డిర్వురకు విందుల్‌ సేసి రందందులన్‌. 77 


. అంతర్వాణి పురోహితు. 

డంతవివాహోచిత క్రియాకాండం బా 

ద్యంతము గావించుట కై 

సంతసమునం జేరి యున్న సమయమునందున్‌. 78 


ee 


క. సంపంగినూనె యంటెన 
శంపాంగి కిరీటి కొకతె చనుదోయి పిసా 
లింపం గీలడ కటి నటి 
యింపన్‌ గిటగిటని కౌ నొకింత చలింపన్‌. 79 


క. కలశస్తని మణికంకణ 
కలశస్తనినాద మొలయ గా నొకతె వడిన్‌ 
దల6 బ్రామి పసిండికొప్పెర 
జలములు చెలు లంది యొస౦గ జలకం బారెన్‌. 80 


లయవిభాతి. చలువ లొసంగెన్‌ సరగ6 జెలువ యపు డొక్కరితె 
వలంతితన మొప్ప నొకపొలంతి తడి యొత్తెన్‌ 
గొలందెగ జవాది నొకవెలంది తల6బూసెనొక 
జలరుహదళాక్షి సిగ కలరుసరి చుట్టెన్‌ 
దిలక మతిత. న్నిటలఫలకమున నొక్క సతి 
తెలి నిలువుటద్ద మొకచెలి నిలిపె మోలన్‌ 
గలయ జవరా లొకత మలయజ మలంది నొక 
లలన విసరెన్‌ సురటి యలనరున కరిన్‌. 81 


తే. ఒరగవేసిన సిగవింత యొరపు6 జూచి 
బనిరి దిద్దినచెంపల బాగు జూచి 
వడి గొలిపీ యున్న మీసముబెడంగు6 జూచి 
యపుడు తమలో సుభద్ర నెయ్యంపు6ంజెలులు. 82 


క వోసటి త్రిధండివేసము 
వేసి గదా మేలు సేసె, వెస జన్నిదమే 
వేసికొనవచ్చు నీస్‌గ 
వేసికొనం గూడ దొండువేసము వేయన్‌. 83 


క. దండము6 గాషాయంబును 
గుండికయును మాని పెండ్లకొడు కైనాండా 
ఖండలుని ముద్దుగొడుకు | ప్ర 
చండరుచి న్నేడు మంచిసన్నాసముగా! 84 


మ. యతివేషమున నిన్నినాళ్తు మన యుద్యోనాంతరక్షోణి ను 
న్నతండాయీతంి డదేటిమాట? కనులగో మం దెన్నండేనీతను 
ద్యుతి యీ రాజస మీ మొగంబుకళ లీ యొయ్యార మీ వీక్షణా 
మృతలీలాభినయంబు లీ సొగసు లీ మీసాలలో నవ్వులున్‌. 85 


— ణ్‌ 


. ఈనుహిమ యెందు6 గలదె 

భూమండలిలోన? నితండె పో చక్కనివా6 
డోమగువలార! మును విన 

మా మన్మథు నతనిమేనమామన్‌ మధునిన్‌. 86 


. ఈ రాజుసేవ6€ జేసిన 

వారిది గద భాగ్య! మీభువనమోహన శృం 
గారునితో6 గూడం గల 

నారీమణిదే సుమీ జనన మూహింపన్‌. 87 


. మంచిమగండు వలయు నంచుం గోరుచు నుండ 
మంచిమగండు గలిగె మఘవసుతుండు 
మనసుభద్ర సుకృతమహిమ యే మనవచ్చు? 
మనసు భద్ర మయ్యె మనకు నెల్ల. 88 


. అని నుతింప నలంకృతు6 డగుచుC గొంతి 
కూర్మికొడు కుండ బంగారుకుండ యైన 
కన్యకారత్నమున కాప్రకారముననె 

శిరసు మజ్జన మొనరించి చిగురుంబోండ్లు. 89 


. భామకు6 గప్పుదేజు తెగబారెండు నిద్దపుసోగవెండ్రుకల్‌ 

వేమజు దువ్వి భారమున వెన్కకు జాజంగం గొప్పు వెట్టనో 

హో! మటి వేయు వెట్టినటులో? ప్పె నదేమనవచ్చు నౌంగదా! 
తామరసాక్షి కెందుC దలిదండ్రులు పెట్టనిసొమ్ము పెన్నెణుల్‌. 90 


: స్వకపోలకల్పిత మనో 

జ్ఞకళాగతి కెట్టు లౌను సరి ఛాయాచో 

రకరుచి సందర్భం బని 

ముకురము నగుకరణి నవ్వుమోము చెలంగన్‌. 91 


. అద్దము౯జూచి చంద్రముఖి యందముగా. దిలకంబు కసూరిన్‌ 

దిద్ది యనేక రత్నమయ దివ్య విభూషలు దాల్చి యయ్యెడన్‌ 
ముద్దులుగుల్కు కుందనపుముక్కలిపీంట వసించె6€ దమ్మిపూ 
ముద్దియగద్దియం బొలుచుముద్దియ యుద్ది యనన్‌ శుభోన్నతిన్‌. 92 


. తనయుని పెండ్లి కేంగవలె ధాత్రికి See టో 
డ్కొని చనుదెమ్ము నీ' వని కడుం గుజీసేసి సురాధినాథు6 డ 
వ్వనపతి కంపినట్లి శుభవార్తల బంగరుగమ్మచుట్ట నా 
దినకరమండలం “బపరదిగిరికూటముంజేరె నయ్యెడన్‌. 93 


క. నందకుమారానుజయణజు 
తం దన నందనుండు గట్ట దైవతపతి వే 
డ్కం దెచ్చుతాళిబొట్టనం 
జందురు6€ డరుణరుచిC బ్రాగ్గిశం గన నయ్యెన్‌. 94 


. కులదేవతను దెచ్చి నిలిపిరి మాణిక్య చకచకల్‌ గల పెండ్డిచవికెదండ 
నైరేనిం గొనివచ్చి రైదువుల్‌ పాటలు పాడుచు శుభవేళ వేడు కలరం 
బులుకడిగినముత్రెముల బాసికంబులు సరవి(€ గట్టిరి నేర్పు సంఘటిల్లం 
దలంబ్రాల కేర్చి ముక్తామణుల్‌ నించిరి పసిండిపల్లెముల మ మీటి 
తే. బణవశంఖ ఢమామికాపటహ కాహళారవంబులు నెజుపిరి బోరు కలగ 
సకల వినియోగముల జనుల్‌ సకులె గాంగ నంతిపురమున నుత్సవం బయ్యె నపుడు. 95 


తే. “తడవు సేసె ముహూర్తంబు దగ్గజించె 
నేమొకో యన్న రార డని యెదురుచూడం 
దనదుగారాబు౯ జెలియలి మన సెజీంగి 
మాటలోపల వచ్చె నమ్మాధవుండు. 96 


క. ఒక రొకరి నెజబు6€గ కుండ6గ 
నొకరివెనుక నొకరు వచ్చి రొక నెపమున నా 
నకదుందుభి సారణసా 
త్యకులును బ్రద్యుమ్నసాంబు లక్రూరాదుల్‌. 97 


etd 


ఇంద్రుండు కొడుకు పెండ్లి చూడ స్వరము నుండి వచ్చుట 


క. హరి వచ్చునంతలో నా 
హరియుం జనుదెంచె6€ దనయు(€ డాత్మం దలంపన్‌ 
సుర లచ్చరలు మహర్షీ 
శ్వరులు నరుంధతియు గురు6డు శచియున్‌ దానున్‌. 98 


ఉ. చక్కెరవింటిరాజు నెకసెక్కెము లాడంగంజాలు నెక్కుడుం 
జక్కందనంబు గల్లు నెజసాహసపుంగొమరుండు మొక్క. గా 
నక్కునం జేర్చి మే 'నిమిరి యౌదల మూర్కొని చొక్కు చుండె లో 
నెక్కొనువేడ్క నిక్కుచెవినీలని నెక్కు వజీరుండయ్యెడన్‌. 99 


మ. సుముహూర్తం బిదె లెం డటంచు గురుం డచ్చోం దెల్ప దేవేంద్రుండుం 
దమదేశంబున నుండి తెచ్చినసువర్లక్షామకోటీర ము 
ఖ్య మణీభూషలతోడ బాసికము సింగారించి మందార దా 
మము కంఠంబునం జేర్చి పెండ్లికొడుకుం బ్రాగ్గంతి నెక్కించినన్‌! 100 


వ. అయ్యవసరంబున. 101 


J ఉపరిభాగనిరంతరోన్నమితము లైన ముత్యాలగొడుగులమొత్త మలర 
నుభయపార్భ్యముహుర్ముహుశ్చాలితము లైన వింజామరలకలాపుంజ మమరం 
గళ్యాణవైభవకర్లేజపము లైన తూర్యనాదములచాతుర్య మొనర6 
బృథుల బ్రదక్షి ణార్చిర్మేదురము లై లెన దివ్వటీల సమిష్టి నివ్వటిల్ల 
తే. నపుడు ప్రద్యుమ్నుడు జయంతు౯ డవల నివల€ బసిండి బెత్తంబులను బరాబరులు సేయ 
నడచి వచ్చిరి హరిపురందరులు మైల సంభ్రమంబున మందహాసంబు దొలు(క. 102 


చ. అనిమిషభావ మీసమయమందు ఫలించె నటంచు.€ గోరికల్‌ 
వెనుకొన6 బైనిపైని పడి వే తటకాపడి యుర్వశీవిలా 
సిని మొదలైన యచ్చరలు చెంతలC జేరి సహస్రద్నక్తనూ 
జుని యొడలెల్లం గన్నులుగ6 జూచిరి మానసముల్‌ కరంగంగన్‌. 103 


ఉ. దేవకియింట నుండి యి టుదీర్లత6 బెండిలికూంతు రున్నభో 
జావనిజానిజా నిజగృహాంగణసీమకు నేయి యెంతయున్‌ 
ఠీవి ఘటిల్ల నాత్యకి వడిం గయిలా గొసంగం గిరీటి యై 
రావతమున్‌ డిగెన్‌ ద్విజపురంధ్రులు ముత్తెపు సేసంజల్లలన్‌. 104 


తే. నరవరోత్తము౯ డటు శుభోత్తరము గాయ 
గుడిపదము మున్నుగా నిడి గడప దాటి 
యారతు లొసంగ దీవన లావహిల్ల 
మోదమున నేల గళ్యానవేదికడకు. 105 


ల 


సుభద్రార్దునుల వివాహ వైభవము 


శా. శ్రీరంజిల్ల. బసిండి పెండ్లిచవికం జేరంగ నవ్వేళంగ 
న్యారత్నంబును దోడితెచ్చిరి జనానందంబుగా? బాడుచున్‌ 
బేరంటాం డ్రురుమంత్ర వర్లపఠనాప్తిన్‌ గర్గుండున్‌ దేవతా 
పొరోహిత్యధురంధరుండు 'శుభ మొప్పన్‌మైలనేతేరంగన్‌. 106 


క. 'మెత్తుముగదె మన మెపుడుం ది 
లోత్తమచక్కందన మీతలోదరియెదుటన్‌ 
మెత్తంబడె దానిచెలు వని 
యత్తజి గుసగుసల బోయి రచ్చర లెల్లన్‌. 107 


తే. 'వేయు6గనులు వలయు బో వీరి. జూడి 
నని కవుల్‌ (6 దంపతులచెల్వు వినుతిసేయం 


é అ] వై శాత గి 


గాదు పదివెలకన్నులు గావలె నని 
చూచుచుండె సహస్రవిలోచనుండు. 108 


చ. కలరొకొ యెవ్వ రైన నవుంగా దని యడ్డమువల్కువార లీ 
యిల మజీి€ దా నెబుంగనటు లెంతటిమాయలకాండు కన్యకా 
తిలకము దారవోయ వసుదేవుని. గట్టడ సేసి వేయిక 
న్నులుగల వేలుపుంబలె గనుగొనుచుండె మురారి చెంగటన్‌. 109 


క. మధుకరవేణులు కొందబజు 
మధురోక్తులు వెలయ దెర యమర్పిరి సరగన్‌ 
మధుమధనజనకు౯ డంతట 
మధుపర్క మొసంగె నృపకుమారాగ్రణికిన్‌. 110 


తే. దేవకి యొసంగం గా వసుదేవు6 డపుడు 
చంద్రకాంతపుగిండి గొజ్జంగనీటం 
బసిండిపళ్లెములోం బదాబ్దములు గడిగి 
తనదు మేనల్లునకు6 గన్య ధారవోసె. 111 


ఉ. సూరెలC జేరి యష్టమహిషుల్‌ దగువారు పొసంగ నావలం 
గోరిక నిక్కినిక్కి కను(గొంచు సుపర్వు లెసంగ వాద్యముల్‌ 
బోరు కలంగ నంగములు పొంగ వధూవరులం గడానిబం 
గారపు మెట్టు. బ్రాలపుటికల్‌ గదియించిరి కొంద జైదువల్‌. 112 


క. వడిం దెబవల్‌ తెర వంపం 
బడంతుక నగుమొగము కానయడియెన్‌ గాంతల్‌ 
బదయిడంగ శరన్మేఘము 
బెడంబాసి చెలంగు చంద్రబింబమువోలెన్‌. 113 


క. అమృత మొలుకు నధరంబునC 
గుముదచకోరముల నేలుకొనుశుభదృష్టిన్‌ 
గమలములకళలు గ్లికొను 
రమణీమణి ముఖము దెజుచి రా జన వలెనా? 114 


చ. పొలయలుకందు వేండుకొను పొందిక దెల్పెడులీల సిగ్గుదొ 
ట్రిలిన ముఖాబ్బ మెత్తి మెడ క్రిందికి హస్తయుగంబుసాంచి వే 
నలి6 దెమలించి సౌఖ్యకలనస్పితి గట్టిగ6 బట్టి కట్టె న 
వ్వెలందుక కంఠసీమం గురువీరుండు మంగళసూత్రమయ్యెడన్‌. 115 


చ. తమతమవార లొండొరులదండ6 గరంబుల ముత్తియంపుంబ 
ల్లైము లిడి చేయిమించ6గవలెం జుమి నీ కని యెచ్చరింపంగా 


నమితముగా సుభద్రయు నర్జునుం డర్గునుపై సుభద్రయుం 
దమి6ందల6బ్రాలు వోసి రెలనవ్వును సిగ్గును 'లోందొలంకంగన్‌. 116 


తే. అగ్ని సాక్షిగం బెండ్లాడినట్టి ప్రియవ 
ధూటియును దాను బంగారుపీంటటమీంద 
నుచితగతి వలయంగ6 గూర్చుండి పాక 
శాసని చెలంగె దీవించి సేస లిడంగ. 117 


తే. మృగమదము చెంత6€ గుంకుమరేఖవోలె 
నీలమణిపొంత నుదిరిపొనైకువోలె 
మేఘముకుణంగటను దీగ మెజపువోలె 
నర్జ్దునునిచెంగట సుభద్ర యలరె నపుడు. 118 


చ. కలుగు గలావిషేషము జగంబున6 బెండ్లి యటన్న నెట్టివా 
రల కటువంటిపట్ల నెలప్రాయము రూప మొయార మూని పే 
ర్కలిగిన రాచకూ౭తు రణు రాకొమరుం డంట యేమి చోద్య మా 
సొలపుమిటారిసిగరులు చూపజచూడ్కికి విందు సేయుటల్‌? 119 


క. అంతట. బౌలోమీమఘ 
వంతులకుం బెండ్లికొడుకు వందన మిడం ద 
త్ర్రాంతమునంC బెండ్లికూంతురు 
గొంతటు తల వంచి మొక్క. గొంకుచు నున్నన్‌. 120 


శా. ఎంచం గాం దగు నత్తమామలను దా నిల్వేల్పులం గా మనః 
ప్రాంచద్భక్తిని సాధ్వి యందు రది మీపట్లన్నీజం బయ్యె నే 
డంచుం జేరి శచీపురందరుల కాహ్లాదంబుగా6౬ బల్కి యొ 
క్కించెన్‌ దేవకి యప్పు డర్ధహిమరుగ్చింబాలికన్‌ బాలికన్‌. 121 


మ. ప్రణయం బొప్పంగ6 గృష్టునిం గని సుపర్వస్వామి “యీ సర్వల 
క్షణముల్‌ గల్లినకన్య మంచివరునిం గాం జూచి యీ నేర్చు నై 
పుణి మీకే తగునంచు6 బల్క6 'బరమాప్పుల్‌ మీరు రాంగా విజృం 
భణవృత్తిన్‌ నెజవేటె బెండ్లి యని పప్పద్మాక్షుండుం బల్కంగన్‌. 122 


వియ్యాల వారి మర్యాదలు —_ సయ్యాటలు 


సీ. వియ్యంపుమర్యాద వెలయ దానును శచీ జాని బువ్వాన భోజనము సేసి 
గుమగుమవాసించు కుంకుమ కస్తూరి యమరవల్లభుని హస్తమున కిచ్చి 
గంబూర గుల్కినతాంబూల మింద్రుం డం దుకొనీ తా సేనాని దోయిట నిడి 
పీతాంబరముల విప్పి యనేకములు వజై చేతిసంజ్ఞ జయంతుచేతి కొసంగి 


PE. DE) oO అ ఇచా _ Sa 


తె. కల6 గి ల్వట్ట కొన్ని వాకండ్లు గడచి రాంగ విచ్చేసి యుండుండు రా వల దని 
బలిమి బలభేది యెదురుగ నిలిచి మొక్క వేడుక మురారి కేల్మోడ్చి వీడుకొలిపె. 123 


క. అంతకు మునుపే హరియ 
త్యంతకుతూహలముతోడ6 దగుమేరల న 
య్యంతఃపురి భోజసుతా 
కాంతను బౌలోమి ననుప6 గట్టడ సేసెన్‌. 124 


తే. రుక్మిణీదేవి తమయత్తమోల శచికిం 
బసిండిగిన్నియ6€ గస్తూరి యొసంగ నామె 
చే దిగిచి దేవకీదేవిమీందం జిలికి 
వదినెగా రని యొకకొంత వావి నెజుపె. 125 


ఉ. 'వీయపురల వైతి గదవే యిపు డత్తవు తొంటివావి నో 
తోయజనేత్రు. గాంచిన వధూమణిేి! నీసుత బెండ్రియాడంా 
నాయము నాకుమారునకు నర్మిలి హత్తంగ నత్త వావిచే 
నాయువు గల్గువాండవు నటండ్రు శుభంబగు దీననెంతయున్‌. 126 


తే. అని సరసలీల నుడుగర లంది యపుడు 
పారిజాతంబుకతన మున్‌ బరిచయంబు 
చాల6 గల్లుటం బ్రియముతో సత్యభామ 
తనకు మొక్కిన నింద్రాణి నెనరుతోడ. 127 


ఉ. “చెల్లెల! లెస్సలా పెరటిచెట్టుగ నాటిన పారిజాత ము 
త్సుల్లనవీనసూనములతో వీలసిల్లుచు నున్నదా? సదా 
యుల్లముదానిమీ6దటనె యుండును నాకది ప్రాపుం బ్రోప్తుయు 
ట్టిల్లును జొచ్చి నిల్లునయి వృద్ధినొసంగిడు నీకు నెంతయున్‌. 128 


క. అని యుచితోక్తుల వారల 
మనముల రంజిల్లం జేసి మన్ననతో న 
య్యనిమిష లో కాధీశ 
న న యరిగిన యంతన్‌. 129 


సుభ ద్రార్గునుల యింద్రప్రస్థపు పురీ ప్రయాణము 


తే. “ఏల యాలస్య మిం నిందు బ్రోలు సొచ్చి 
నాగవలి సేయుదురుగాక వేగ కదలి 
పొండు దంపతు లని ధనుష్కాండరథహ 
యంబుల నొసంగి నరు6 బయనంబుసేసి. 130 


యు 4 fe a జే ర్‌ గ్‌ 9 డక జ యు 


ఉ. చంద్రకపింఛలాంఛను౯డు చంద్రిక లినెడు నవ్వు మోముతొ 
నింద్రజురాక ధర్మజున కేర్పడంగా శుభలేఖ వ్రాసి వ్వ 
చంద్రిక పెట్టి యందుపయి. జెంద్రికవన్నియసాలు సుట్టి ని 
స్తంద్రతం దానెముద్రయిడి చారులచేయబనిచెన్‌ రయంబునన్‌. 131 


క. ఈరీతి నన్ని యమరిచి 
యారాతిరె యేంగి శౌరి యడయకువ నుండెన్‌ 
సీరికడ దేవకియు6€ దన 
గారాబు6గుమారి నంపంగా రమ్మనుండున్‌. 132 


తే. అత్తవారింట సకలభాగ్యంబు లున్న 
మగనిమీందటం దన కెంత మక్కువున్న 
నాండుయబుట్టువు పుట్టింటి కాసపడును 
గావున సుభద్ర యొకతీరుగాంగ నుండె. 133 


తే. తల్లిదండ్రులు గారాన6 దన్ను బెనుప 
వదినె లన్నలు6€ గడుగారవంబు నెజుప 
నల్లయూరంత బలంగంబునందు నుండి 
యొకతె యెడంబాసి పోవ నెట్లోర్చు మనసు. 134 


క్‌. అట్టుల తొంగలిణెప్పలC 
దొట్టెడు బాష్పములతోడం దొట్రిలుముద్దుం 
బట్టీ గని కడుపు చుమ్మలు 
చుట్టం నది మట్టుపజిచి శుభ మొనరంగన్‌. 135 


తే. 'వింతంటే యేమి? మేనత్త గొంతిదేవి 
కోరి వెండియు6 బెండ్డాడినారు మీర 
లొండొరులు నీవిభుండు లోకోత్తరుండు 
దొరకెను సుభద్ర! మంచికాంపురము నీకు. 136 


క. ఈలోనం జూడవచ్చెద 
మేలే చింతిల్లె?' దనుచు నెంతయు బ్రేమన్‌ 
గేలం గ్రొమ్ముడి దువుఇదు 
బాలన్‌ దీవించి తల్లి పనుపన్‌ వేడ్కన్‌. 137 


మ. సకియ లొందణు వెంత వచ్చి మణిభూషల్‌ చక్కంగాం దీర్చి చెం 
— కటినెంతే గట్టిగా జుట్టి పెం 
డ్డి కుమారుండు కరాగ్రమూ6త యొసంగన్‌ వ్రీడావతిం దేరి మీ6 
దికి నెక్కించిరి మందహాసకలనా దేదీప్యమానాస్యలై. 138 


చో SO am 


తె. అటుల . దెరక్క దంపతు లరుగ6 జూచి 
జనులు 'రతిమన్మథులు వీర లని తలణచిరి 
హరితురంగము లించువి ల్లలరుందూపు 
లంద యుండంగ సందియ మంద నేల? 139 


యాదవ సేన సుభ ద్రార్థునుల నడ్డగించుట 


ఉ. పచ్చని పచ్చడంబు దొర పంపిన త్రోవనె పోవునంతలో 
నచ్చటం దెల్లవాజ 'నితం డర్జ్దునుల డీమె సుభద్ర వీరి. బో 
నిచ్చిన మాట వచ్చు బలకృష్ణులచేతం నటంచుం దారు తా 
రెచ్చటికై పృథుశ్రవసు( డేలిక గాం గలప్రోలికాపరుల్‌. 140 


క. అల బలము లసంఖ్యము లై 
యలబలములు చేయుచుండ నప్పుడు కల6ంకం 
గలకంఠీమణి రిపుమద 
కలకంఠీరవుని ధవుని గని విస్మిత యై. 141 


పంచ చామరము. 'హుటాహుటిన్‌ హలాయుధుండహో! మహోగ్రుండై తనం 
తటం దటాన నిప్పు డీవిధం బెజింగి వచ్చెనో? 
ఘటాఘటిీల నెల్లం ద్రోవం గట్టి పట్టం బంచెనో 
యటో యిటో యెటో భటోదృటార్భటుల్‌ ఘటిల్లెడున్‌. 142 


తే. తేరుగడయప మాయన్న దిద్దె నన్ను 
నేయ నేరిపె వింట నొక్కింత నాకు 
నావదినె సత్యభామ ము న్నరక యైన 
నిలిచి ము న్నరకాసురు గెలిచె6 గాదె? 143 


క. అని రాజకన్య గావున 
మనమునం గలధీరతయును మమతయుం దెలుపన్‌ 
విని యంట దరహాసంబున 
నునుజెక్కిలి చికిలిగోట నొక్కుచు వేడ్కన్‌. 144 


కన న్నెవ్వనిగా జూచితి? 
కన్నియ! నీచేయునంత కార్యం బిట నే 
మున్నది? చూడుము చెండెద 
ఛిన్నాభిన్నములు కాంగ సేనల నైనన్‌. 145 


సుభద్రా సారథ్యము - అర్జునుని యాహవ వీరము 


క. నివెడు కల కాదన 
గావలె? నటువలెనె తేరు గడపు' మటంచున్‌ 
జే విలునమ్ములు గైకొని 
నా విజయుడు సమరసన్నహనదోహలుండై. 146 


ఉ. అంతటిలో బృథుశ్రవసుం డాదిగ6 గల్లినవీరయోధు ల 
త్యంతకరోర తోమర శరాసనబాణ కృపాణపాణులై 
పంతము లాడుచుం బదరి పై బడ జూచుబలంబు లెల్లందా 
మంతట నంతట న్నిలిపి యడ్డముగం జని యాధనంజయున్‌. 147 


ఉ. “స్యందనమున్‌ దురంగములు శౌరివె పో బలరాముచెల్లె ల్రీ 
ఇందునిభాస్య యీమె నెట కెత్తుకపోయెదు రాకుమవూర? యే 
మందురు యాదవుల్‌ వినిన? హా యిటువంటివె రాచవారితో. 
బొందులు? కానకుండ. గొనిపో౭ దగవా మిమువంటివారికిన్‌? 148 


క. అనుటయు 'నేమీ కనినం 
గనకుండిన? నాన€ బూనంగలరా మీరల్‌? 
మనవలసిన నీమాటల6 
బనిలేదు చనుం' డటంచు బై బడి రాంగన్‌. 149 


ఆ. రాకురాకు మనెడి రట్టడితనములు 
పోకుపోకు మనెడి పొగరువగలు 
పొడువు పొడువు మనెడి బెడిదంపుబీరముల్‌ 
విడువను వతువు నున EB: 150 


ఉ. ముందరవెన్క నీకరణి ముంచుకొనం జలియింప కిం సొన 
రృం దరళాక్షి తేరుగడపన్‌ గడకంటనె పాణం జూచి విం 
క న క గ. బయలొనర్సక యెంతటినేరుపౌర! పౌ 
రందరి యందజీన్‌ శరపరంపర వెంపరలాడె నయ్యెడన్‌. 151 


- కొండలవలెనున్న కొమ్ము6ంగత్తులభద్ర దంతావళముల మొత్తములు బలసి 
యంబుధితెరలచందంబున6 దుటుములై భాసిల్లు కంఖాణబలము లొదవి 
విరివియై మేఘముల్‌ పెరి6గి వచ్చినజోక ఘనపతాకల శతాంగములు హత్తి 
వెదురుపొదల్‌ పే పేర్చువిధమున6 గనిపించు గడలపౌంజులు సమగ్రముగం గూడి 
తే. యుక్కుపొడిరాల రోషంబు పిక్కటిల్ల నొకరొకరి( గేవవెట్టు నత్యుగ్రసింహ 
రవములు చెలంగ సైనిక ప్రభులు తారసిలి రుదారశిలీముఖార్సులు నటింప. 152 


ఉ. ఎత్తిన యాయుధంబు లవి యెన్నియొ యన్నిటినన్నితూపులన్‌ 
దుత్తునియల్లం జేయు మరి తోడనె పూనంగ6 జేతులాడ నీ 


రా 


వి ణి - శ పై ఎలో 


డత్తరుణరథాశ ములయండకు రావిడ6 డంప తున్క యె 
నత్తరి నాతల డెమనయగ నా శరలాఘవసావధానతల్‌ ? 153 


మ. రకపుంజెయ్వుల6 దా వినోదముగ సారథ్యంబు. గావించు క 
న్యకపై€ బెట్టిన చూపె కాని యిటు సేనన్‌ జూచుటే లేదు సా 
యకపంక్తులే నడుచున్‌ సహస్రములు గా 'నయ్యారె! వివ్వచ్చు చే 
తికిం గన్నుల్‌ గల!' వంచు నెంచి రపు డెంతే వీరయోధాగ్రణుల్‌. 154 


ఉ. 'శూరకులంబు సర్వ మొకజో కయి వచ్చి యెదిర్చె నేని నే 
నీశిరోమణి గ్రహింపక పో' నని గట్టిగా నహం 
కారము మీటి గంకణము గట్టుక “యుందెడు నిప్పు డర్లునుం 
'డౌర రణంబు పెండ్లికొడు' కంచు నుతించిరి వీరపుంగవుల్‌. 155 


ఉ. అమ్మెయి వాజివారణభటావళి6 గప్పిన తూపు లే మనన్‌? 
దిములుగా6 దటాకముల నిండుశరమ్ముల6 బుష్పవాటులం 
గ్రమ్ము శిలీముఖంబుల ధగద్దగితోన్న త సౌధగోపురా 
గ్రమ్ములయందు వ్రాలెడుఖగమ్ముల నెన్నిన నెన్న శక్యమే? 156 


క. అలు6గులపోకడలును మై 
యలయికలను మీందుమిక్కి లై కడు లోనై 
బలములు తమతమబాహా 
బలములు నటం బనికి రాక భయవిహ్యలులై. 157 


నిజయుని విజయము 


ఆ. ఒక్క మొగము గాక యుజికిరి సైనికుల్‌ 
దిక్కు మొగము లగుచు6 బిక్కు భటులు 
మొక్కి రీటియలు తటుక్కున6 బడవైచి 
యక్కిరీటి యెదుట నాంగం గలరె? 158 


వ. ఇత్తిజంగున జయాంగనాసంగమంబునం బొసంగియుం క చెమర్శ్చక యక్కురువీరుండు 
సారథ్యనిపుణత్వంబునకు మెచ్చి యచ్చిగురుంబోండి నవారితప్రమాతిశయంబునం గౌంగిలించి 
'యొక్కించుక రేక మోవని నా యురః స్థలంబున నీకుచకుంకుమ రేఖ లంటించి మీవారికి 
సూడు దీర్చితి' వని నవ్వుచు, నవ్వలం గోంత దవ్వరుగుచు నట ప్రచ్చన్న వేషంబున6 దన 
రాక కెదురుమాచుచున్న విశారద ప్రముఖాప్త పరివారంబుల గారవించి. మురారిప్రేరిత 
దాశార్హ నివేదితార్హ మార్గంబున మహారణ్యంబులును గిరివరేణ్యంబులును నదీనదంబులను 
జనపదంబులుం గడచి." స్వదేశంబు6 గాంచి, యుల్లాసంబున నందంద ఏిశ్రమించుచు6 జనం 
జనం, జారుల వలనం దెలిసి యగ్రజానుశాసనంబున నానా సేనాసమన్వితులై మాద్రీసుతు 


లెదుర్కొని యుపాయనానతులు సమర్సింప నుపగూహన బహూకృతు లొనర్చి, 
దశదిశాదుస్సహనిస్సాణ ప్రముఖనిసఃనంబులు బోరుకలంగ నలంకృతనిస్తుల 
స్తంబేరమారూఢుండై గగనోల్లేఖి తోరణధ్వజోల్లో చప్రాంచత్సిచయ ప్రచయ 
ప్రచలత్రచలాకిచిత్రచ్చవివ్యాప్త హేమచ్చవి ఫలగుళుచ్చ విరాజద్రాజరంభాస్తంభ విజృంభిత 
ప్రతిమందిరంబును, విలోకిత బిబ్బోకవతీ వ్యాకోచలోచన ప్రాచుర్య వి భ్రాజమానతనూజోత్సవ 
దిదృక్షా గృహీతానేక విగ్రహ సహస్రాంబక విడంబిభర్మ హర్మనికురంబంబును, 
నీరాజనలాజాక్షత కుసుమ కిసలయ వ్యాకీర్ల కలశ గ్రహయాళుమహీ లేఖ మహిళా భూయిష్ట 
ద్రాఘిష్షవేది కాంతరంబునునగు నింద్రప్రస్పపురంబును సకల జన రంజన కుశల విశాల కటాక్ష 
కృపా రసావేశంబునం బ్రవేశించి మున్ను సుభద్ర ముహూర్తంబున సుభద్రా భద్రేభయానం 
జతురంతయానంబున శుదాంతంబున కనిపి థౌమ్యాదుల కభివందనంబు.€ గావించి 
యాశీర్వాదంబులు గైకొని, నీజాగమన సంతోష రసోన్మేష భూషిత సుప్రసన్నాననబిస 
ప్రసూనుండును రత్న సింహాసనాసీనుండును నగు ధర్మసూనునకు సాష్టాంగం బెరంగి, 
భీమసేనునకు నమస్కరించి, యంతఃపురికిం జని కుంతీదేవికి వందనం బాచరించి, 
ద్రుపదనందన నుపచరించి, యిష్టాలాపంబుల సుఖంబుండె. 159 


సుభద్రాపహరణ వృతాంతము తెలిసి బలరాము౯ డాగ్ర హోదగ్రు6 డగుట 


ఉ. అంతట ద్వారకాపురమునందు సభాపరిపాలు౯ డర్లునో 
దంతము యాదవుల్‌ దెలియునట్లు హజారమునందు భేరి య 
త్యంతరుషాకషాయిత హృదంతరు.డై చజపించె మించె ది 
గంతిఘటాశ్రవఃపుటభిదాచణ భీషణ భూరిభాంకృతుల్‌. 160 


క. ఆనాదము విని హలి మొద 
లైన యదూద్వహులు పురికి నరిదెంచి సభా 
సూను లయి నరునికపటవి 
ధానము మజీ మజియు నడిగి తపాశయు లై. 161 


తే. “యతి ననుచు వేషభాషల నటమటించి 
పొంచి తటీ వేచి కన్నియ గొంచు నరిగె 
'దొరంకు సన్నాసి యనుమాట తిరము గాంగ 
నర్జునుం డద్దిరా యెంతదుర్దనుండు! 162 


శా. ఏతన్నాత్రమె కార్యభార మని పైయెత్తెన్నకే నేడు ని 
ర్ఫీతిన్‌ బాలికల గొంచు6 బోవ నుచితంబే కండగర్వంబు? దు 
ర్నీతుల్‌ యాదవవీరసింహములతోనేనా? బలారా! బలా 
రాతి ప్రోదృవుండెంత సేసె! నిది తీరా వీరరాణ్మాళికిన్‌? 163 


ఉ. వంచన చెసి యిట్లు చెలువం గోనివోవ6 బ్రలంబవైరి సై 
రించునె? దుర్మదాధిపవరేణ్యులభూములు దున్ని ధూళి గా 
వించ62? పిండిపిండిగ6 బ్రవీరవిరోధి కిరిటరత్నము 
లంచం? ఘోరసీరముసలంబుల వ్యర్థములే ధరించుటల్‌?” 164 


క. అని కాళిందీభేదను( 
డనువాక్య మొకింత విన్న యంతనె మేఘ 
ధ్వని గెరలెడు మదకేసరు 
లన యోధాగ్రీేసరులు మహామత్సరులై. 165 


జ 'యాదవవార్డి వెల్లివిరియన్‌ మణి యాంగెడుపాటివీరు6€ డి 
మ్మే దిని నెవ్వం డిందులకు మీరలు గావలె? నేమె చాలమే? 
సోదుమె? కట్టి తెత్తుమె? బుభుప్రభునందను. డెంత? వానితం 
డ్రే దురమం దేదిర్చినను రేకు మడంతుము మాటలేటికిన్‌? 166 


తె. అని యుదగ్ర మహాగ్రహావ్యగుం డైన 
యన్నమాటలు సభవార లన్నమాట 
లేమి చవిగామియును దాల్మి యోమి భక్త 
జనకుశలకామి యల యదుస్వామి కనియె. 167 


శ్రీకృష్ణుడు బలరాముని శాంతపణుచుట 


క. 'యదురాజకుల శిరోమణి! 
యెదురా మీ కొకరు? డుచిత మెబింగియు౯ బరు లెం 
చ దురాప కోప మూనుట 
చదురా? తెగరానిచోట సైరణ తగదే! 168 


క్‌, ద్రోణాచార్యుల శిష్యుండు 
బాణాసననిపుణు6 డరినృపాలకమకుటీ 
శాణాగ్ర తేజితోగ్ర కృ 
పాణాంచద్భుజు. డతండు ప్రభుమాత్రుండే! 169 


ఉ. ఆపురమర్హ్దనుండయిన నాతని నడ్డము దాంకి నిల్వంగా 
నోపండు మత్స్యయంత్రము మహోద్దతి నేసి స్వయేంవరంబునన్‌ 
ద్రౌపది గైకొనం జెనకు రాజకుమారులపా టెటుంగమే 
మూంపులు మూండగున్‌ రిపుచమూపుల6 గన్నపు డేకిరీటికిన్‌. 170 


ఉ. మాలిమి లేదు గాన ననుమానము నామది. దోంచె నప్పుడే 
బాలిక సేవ సేయం బనుపన్‌ వలదంటిని గాదె? దాని కే 


eo ణి వహ = + he , జలే్సట 


మిలువు కల్గు మెనమటణం దింతియె యాతండు నైన దైినద! 
లోలత నింక నాగవలిలోపల నిష్ణుర మేల పల్కంగన్‌?. 171 


ఉ. క్రీడి సమాను లెంచ6 గలరే యిల టేండులలోన? దూలంబో 
నాడండు వైరినైన విడనాడండు నెయ్యము కోపగించియుం 
జూడ గలట్టివాయడు సరసుండు సుభద్రకు హర్షవార్థినో 
లాడంగ నంతకంటె నను వైన వరుం డింక నెవ్వ౦డివ్వలన్‌. 172 


ఉ. నమ్మినవారు పాండునృపనందను లందజలోనC బెద్దగా 
మిమ్మె గణించు ధర్మజు(డు మీ రటకున్‌ విజయంబు సేయ వే 
గ మ్మెదురేంగుదెంచి కడు6 గన్నుల6 గప్పుకొనుం బదుం' డనం 
దమ్మునిమాట యన్న జవదాంలటనియన్న ససంబ్రమంబుగన్‌. 173 


మ. గజకంఖాణశతాంగపత్తిబలవర్గంబుల్‌ సమగ్రంబు ల 
భజియింపం బితృపుత్రపాత్ర సుహృదాప్త శ్రేణిం గూడం బ్రియా 
నుజుండుం దాను సమస్త వస్తు ధన సందోహంబుతో వచ్చెస 
ర్వ జనానందకరంబు గాయ నటు లింద్రప్ర ప్రస్టమున్‌ జేరంగాన్‌. 174 


ధర్మరాజు బలరామాదుల సగొరవముగ నెదుర్కొనుట 


ఉ. అంతకు మున్నె కృష్ణుండు హలాయుధు దోడ్కొని వచ్చుచున్న వృ 
తాంత మెటింగి ఠీవి 'మెజయన్‌ నగరిం గయి సేయం బంచి య 
త్యంతవినీతి ధర్మజుడు తమ్ములు దానెదురేంగ రేవతీ 
కాంతునకుం బ్రణామములుC గాన్కలు సేసి యథా క్రమంబునన్‌. 175 


మ. చెలువం దెచ్చుచునుండి యీసున శునాసీరాత్మజుం డమృహా 
బలముం జేరంగ బోరు మేదుర దురాప క్రోధముం బాసి లో 
నలరం గౌంగిటం జేర్చె శంభుజభుజాహంకారరేఖానిర 
ర్ల్గళమార్గ ప్రబహుంబ్రలంబహుబహూకారంబుగా€ బల్కుచున్‌. 176 


ఉ. బావ యటంచు వావి నడపన్‌ భయభక్తుల మొక్క వచ్చున 
ద్దేవకిపట్టి ధర్మజు. డతిత్వరితమ్ముగం గ్రుచ్చి యెత్తి త 

ద్భావమెదం సరం దార్చిన భంగి గవుంగిలించి, మా 

కీవ గదయ్య సర్వశుభ హేతువు నిచ్చలు' నంచు నెంచుచున్‌. 177 


తే. కెడల బలరామకృష్ణులు నడుమ దాను 
భద్రదంతావళము నెక్కి పాండవేయ 
ముఖ్యుం డతిరాజసంబున మువెాలుంగు 
పోలిక బొసంగ వచ్చెను బ్రోలి కపుడు. 178 


| ఖీ 


ఉ. అంతిపురంబులొ నరిగి యందబజు వందన మాచరింప నా 
కుంతికి మొక్కి భక్తి. దమకుం బ్రణమిల్లిన ద్రౌపదీసతిన్‌ 
స్వాంతము రంజిలం బలికి శ్యామహరిత్సరిధాను లొప్పి రం 
తంతకు నిష్టబాంధవసమాగమసౌఖ్యమునం జెలంగుచున్‌. 179 


క. దొర పెట్టినహరు వెట్టిదొ 
యరు దాహా! విడుదు లున్న హవణిక లులుపా 
పరిఢవము నింద్రభోగమె 
దొరకెను దమ కననివారు తుది లే రొకరున్‌. 180 


క. వీయమువారికి నిట్లు ద 
వీయముగా నుండి వచ్చు విపుల శ్రమముల్‌ 
దీయ ముదం బొనరిచి కడు 
దీయము కనిపింపంగా యుధిష్పిరు6 డనియెన్‌. 181 


క. చనవున బలిమిం గన్నియం 
గొని వచ్చి వివాహ మౌటకు స్వతంత్రుల6 గా 
నొనరించినార మము ని 
ట్రనుకూలత గల్లు బంధు లవనిం గలరే. 182 


తే. ఆదినారాయణుం డీ మురాసురారి 
యురగకులభూషణుండ వీ వరసిచూడ 
నిటి మీ బాంధవము గల నెటితపము 
చేసేనార మొకో మేము సీరపాణి! 183 


బలరాము౯డు సుభ ద్రార్జునుల వివాహము నతివైభవముగ జరిపించుట 


చ. అని ప్రియభాషణంబుల మనో౭_బ్లము రంజిల౯ జేయ సంభ్రమం 
బున హలి 'సర్వసన్నప హనముం దగ ని ట్సెదు రేగి పెండ్లి చే 
సిన దొర యెందు లేండనంగం జెల్లెలి ముద్దుమబందిం గోరికల్‌ 
పెనంగొన6 బెండ్రికూంతు6గను6 బెండ్రికుమారుంగ6 జేసి వేడుకన్‌. 184 


సీ. సకల వాద్యములు బోరు కలంగ నెడమీక నలుంగులు నులుపాలు నడచుచుండ 
నిఖిలబాంధవరాజనికరంబు మేలైన యుడుగరల్‌ గొని వచ్చి పొడగనంగ 
నాగిత విద్వత్కవిశ్రేణులు యథేష్ష సంభావనల6 జాల సంభ్రమింప 
విందుల గర్ఫూరవీటికాంబర వసంతముల నెల్ల జనంబు తనివి నొంద6 
తే. బ్రియము వినయంబు తాల్మి యోపికయు6 గల్లి యచ్యుతాగ్రజభీమ సేనాగ్రజన్ము 
లెంతటిమహాత్ము లని జగం బెంచ6 దేసి రుచితగతీ నొప్పు వైవాహికోత్సవంబు. 185 


జ 


ఉ. అంతట నైదునాళ్లును మహామహిమం దగి దంపతుల్‌ గృహా 
భ్యంతర దేవతార్యనతులై తన కర్మిలి మొక్క రుక్మిణి 
కాంతుండు వల్కె లేనగవు క్రమ్మంగ 'మీరిటు లెల్ల కాలమున్‌ 
మింతురుగాక శొభనముమీ6దనె శోభనమై ముదంబునన్‌. 186 


క. అని దీవించిన లోలో 
ననె ముసిముసినవ్వు లొలయ నమ్రానను లై 
తనరిరి వా రామాటకు 
పునరభివాదనము చేయుపోల్కి జనింపన్‌. 187 


చ. తొలశెడు ప్రేమ బందుగులతో మణిపాత్రికలందు నప్పుడు 
జ్ఞ్యలదమృతాన్నముల్‌ కొలముసామికి నప్పనగాయగయబండువె 
న్నెలబయలన్‌ భుజించి నెజునీ టెసంగన్‌ సగపాలు గంబురా 
గులికిన కమ్మవీడె మొకకోమలి యీం గొని క్రీడివేడుకన్‌. 188 


పడుకటింటి చక్కందనము 


ఉ. చందురుజాతిబాగడపుజంటబవంతి వడందయంకణం 
పుందగులూని పార్వమునC బొల్పగు పల్వగ కెంపుటంచు డా 
కుం దెలిగుండుకంబముల క్రొంజిగిబోదెల నందగించి పై 
సందుల బంచవర్లమణిజాలకముల్‌ రహి జూప లోపలన్‌. 189 


ఉ. బంగరుమేలికంబములC బాటిలువాటపుమధ్యరంగమున్‌ 
జెంగట జీవరత్నములచెక్కడపుంబని మించు సెజ్జయిల్‌ 
ముంగల వజపుంబలుకలొనC బొసంగిన నొప్పు చపుర 
మ్ముంగల భావచిత్రనవమోహనకేళ్లిగృహాంతరంబునన్‌. 190 


చ. కెలంకుల వజముల్‌ నడుమ. గెంపులు మూలల ముత్తెముల్‌ పర 
సలముల6 బచ్చలుం సుతువుజాతితగంబని హర్వు నందమున్‌ 
థి 
వలయంగ6 దేరి చూడం గడు వింతయుంగోటికి. గోటియైనను 
న్విలువ యొనర్పరానియొక నిద్దపుమంచము పై వసింపంగన్‌. 191 


ఉ. గోవజవాది కస్తూరియు౯ గుంకుమ గందము పైండి గిన్నెలన్‌ 
దావి బుగుల్‌ కొనం గెలనం దార్చిరి పంజరకీరశారికల్‌ 
'దేవ! పరాకు సామి? యని తెల్పంగ రత్నపుంగీలుబొమ్మలే 
కావలె. గొందజందు నుడిగంపుటొయారపు ముద్దుజవ్వనుల్‌. 192 


క. అందలిక్రొందలిరుంబోం 
డ్లందలి కందళితశుకముఖాలాపరసం 


Bald 


er 


బందలి నుందలిమంబులు 
నందలిబొందళపు౯ దెరలు నవలం గలవే? 193 


చక్కందనంబు లెల్ల నొక చక్కినె దొంతరగాంగ నిల్బెనో 

యెక్కడ జూడ జూడ్కికదియే విడిపట్టగు జూడ జూడంగా 
మిక్కిలి వింతయై మెజయు మెచ్చులకున్నల వీదొకింతయ 

మ్మక్క! గణింపంగాందరమె యా పడకింటి విలాస సంపదల్‌? 194 


. ఉండె నరపతి యందు మే నుబ్బుచుండ 


నఖిలసామాజ్య మేలినయంత వేడ్క 
రమ్యమగునిల్లు మేలైన రాజముఖియు6 
గల్గెనంట! యంతకన్న భాగ్యంబు€ గలదె! 195 


. అంతట. బ్రౌఢసభీతతి 


కాంతామణి గాంతుకడకు6€ గదియించుట కై 
వింతగ మోమున6 జిబునగ 
వింత కనంబడ6గ ముదితహృదయాంబుజలై! 196 


. 'జడకుచ్చుం గైకొమ్ము ముడువు చేడియ విరుల్‌ వేనలి వట్టిన వీడకుండC 


జేర్చుక్క సతి యింద తీర్చుము తిలకంబు కస్తూరి చెమటచే6 గరంగకుండం 
గొనుజంటరవిక€ గుంకుమగంద మలందుమో చెలి! యెంత యొరసిన€ జిటులకుండ 
మొలనూ లిదిగో బోటి! చలువ పొందుగ6 గట్టు సయ్యాటలనె నీవి సడలకుండ 

తే. తరుణి కివియిచ్చు గద మెచ్చు తప్ప! దనుచు నేరుపరు లైనవారిగా నేఖుపణుపC 
గాంతనవసంగమార్హ శృంగారవిభవ లీల నలరించిరా జవరాలి నపుడు. 197 


. “తడ వేటికి లే జవ్వని! 


విడె మీవలె6 బతికి నుంచివేళ సుమీ యి 
ప్పుడు రాకన్నియ వల్లభు 
కడం బెనంగుదు గాక పెనంగ6 గా నిట6 దగునే! 198 


నెచ్చెలులు సుభద్రకు హితము బోధించుట 


. ప్రియముతో రమ్మని పిలిచినం జేరం బోయెదవు గా కూరకుండెదవు సుమ్ము 


చెంత6 గూర్చుండంగంజే6 జూప6 గూరుచుండెదవు గా కూరకుండెదవు సుమ్ము 
విడెము చేతి కొసంగ వినయంబుతోడ నందెదవు గా కూరకుండెదవు సుమ్ము 
మధురోక్తి వినం గోరి మాటాడ మాజువల్కెదవు గా కూరకుండెదవు సుమ్ము 

తే. కాక విభు6 డైన6 గొంత సిగ్గరితనంబు కడలుకొని యున్నం గ్రక్కునం గడకు రాక 
చక్క6గ నొకింతసే పటు సమ్ముఖమున నిలువుమీ రత్న పాంచాలిచెలువు మీటీ. 199 


_ Oa 


క. అనవలసి యంటి మింతె! 
నిను జూచిన నింద్ర తనయునికి నింద్రతనూ 
జుని6 జూచిన నీకును మజీ 
మన సూరక యున్నె పూర్ణిమాచంద్రముఖీ! 200 


సీ. చిలుక నీచే. గాక చెలిచేత నుండదే నిమిరి యిప్పుడే మాట నేర్పవలెనె? 
యెదుట గౌసెన వేయ కిడినారు తెమ్మని వీణ యిప్పుడే మేళవింపవలెనె? 
పటముకానుకం దెచ్చిపట్టిన నిప్పుడే చిత్తర్వునకు హర్వు చెప్పవలెనె? 
మంచిమాటలు తోయచె నంచును బలకలో నిప్పుడె కవిత వ్రాయింసవలెనె? 
తే. గంట చెప్పినవారి€ గ్రేగంటం గనెదు లెండు పోద మటన్న నటుండు మనెదు 
వడిగ రావమ్మ కంచియే పడుకటిల్లు కన్నియల6 గంటి మిటు లెందు6 గానమమ్మ! 201 


ఉ. ఎక్కడ నైన వేడుక మెయిన్‌ శుభవేళలం బాను పెక్కుచో 
నొక్కిసుమంత సిగ్గు వడుచుండెడు లేజవరాండ్రు లేరొ? యో 
యక్క! యిదేమి? యింత గలదా? మణీ రేపిటువంటివారె పో 
దక్కం బెనంగువారలు సదా మగనిం బిగికాంగిలింతలన్‌. 202 


క. ఏకతమునం జెప్పుదుమో? 
కా కందటు వినెడునట్లు గా జెప్పుదుమో? 
మా కొక్కటి తోంచినయది 
స్రీ కెక్కడ గోప మగునో నీరేజముఖీ! 203 


ఉ. కేవలభక్తితో నచట గేలివనంబున నీవు సారెకున్‌ 
సేవ లొనర్చుచోం గలిగె నే కత యేకత నిందు వచ్చుచోం 
ద్రోవల నిల్లురే కద వధూవరు లిద్దజు నొక్కటైనచో 
నేవగం బాజునో మనసు లెవ్వ రెజుంగుదు రమ్మ జవ్వనీ! 204 


ఉ. వేగిరకాండు మన్మథుండు వెన్కకు ముందును జూడ. డంతకున్‌ 
వేగిరకాండు నీ విభుండు వీరి. గటాక్షములందె యేలంజా 
ల్వేగిరకత్తె వీ వుచిత లీలం దలంతువొ? వేళ యెంతువో? 
యీగరువంపు సిగ్గులపు డెక్కడ నుండు సరోజలోచనా? 205 


ఉ. కన్నెజచేసి చూచిన మొగ మ్మటు ద్రిప్పిన6 జే విదిర్చి నం 
గన్నుబొమల్‌ ముడించినను గా దన మందుల కేమి? మున్ను మీ 
రున్న తెజంగు నంగకము లున్న తెజంగు6 దలంచి చూచినన్‌ 
గన్నియ! మాకు నమ్మికలు కావు సుమీ! పదిలక్ష లేనియున్‌. 206 


తే. ఆయె€ గా కుండె మంచిదే! యందు కేమి? 
కొంతసే పిటు నవ్వితి మింతె మేము 


= 4 4 oO న పే ఆహా 


చాలు నింక నైన జాగెల? సరసములనె 
ప్రొద్దు పోయెడు6 బదవమ్మ ముద్దుగుమ్మ. 207 


చ. అని కయిదండ యొక్క మృదుహల్లక పాణి యొసంగ నొక్క మో 
హన నవమౌక్తికోపమనభఖాంకురపాపట6 జక్కదువ్వ శో 
భనశకునమ్ము లొక్క కలభాషిణి ముందర దెల్ప మందగా 
మిని యనుటెల్లనప్పుడిను మిక్కిలిగా. దనయందు నిల్వంగన్‌. 208 


ఉ. తాలిమి గ్రుంగ6 ద్రొక్కి మది దత్తజమున్‌ దమియున్‌ భయంబు హే 
రాళముగాంగ మై జెమట గ్రమ్మంగం గొంకుచు మెల్ల మెల్లనే 
బాలిక యేంగుదెంచె విభుపాలికి6 బ్రాణసఖు ల్లెమల్పంగా 
యేలిక మోలకున్‌ మనవి కేంగెడు నయ్యభిమానిపోలికన్‌. 209 


సుభద్రార్దునుల శృంగార విలాస కృత్యములు 


ఉ. చంచలనేత్రరాం గలుగుసంభ్రమ మేమనవచ్చు వాసనల్‌ 
ముంచుకొనన్‌ సమస్తగృహముల్‌ మిణుమిట్టులు గొంచు నల్లడల్‌ 
ముంచుకొనెన్‌ దనూరుచులు ముంగిటి కించుక రాక తొల్తనే 
ముంచుకొనెన్‌ నృపాలునకు మోహము గోర్కులు నెమ్మనంబునన్‌. 210 


తే. మజు6గ6 గోరెడికన్నియ తెజంగు. జూచి 
చూడం గోరెడి యువరాజుజాడ6 జూచి 
వలంతు లయినట్టి యా కూర్మిపొలంతు లపుడు 
కూర్చి సమకూర్చి యిరువుర6€ గూర్చి యనిరి. 211 


తే. 'తేరు తా నెట్లు గడపెనో తెలియరాదు 
తేరు కదలించునట్లు తోతేరవలసె6 
గన్నె యిందాంక నే మెజుంగదుసుమయ్య 
తేరుగడ కాంగ మెల్లనె దిద్దుకొనుము. 212 


క. పాటలబింబాధర కసి 
గాటుల కోప దని పలువగలం దెలుపంగా 
నేటికి? నెజీంగి నడుపుము 
మీటిన విచ్చుచనుదోయి మీచేతి దింకన్‌. 213 


తే. మీర లెటు(గంగ వలయు శృంగార మెల్ల 
యువతితిలకంబు కంటె నో నవమనోజ! 
విభుండు మది మెచ్చి కర్ఫూరవీటి యొసంగ 
ముద్దుమొగ మెత్తరాదె? యోమోహనాంగి! 214 


క. వలరాజు కొల్చునంతట 
చెలువుండు నిను6 గూడ గలిగె. జెప్పె డిదేమో? 
కలం డిం నీపాలింటన్‌ 
జెలియా! యలచందమామ జేజే యెపుడున్‌. 215 


కా రావక్క! వక్కలాకులు 
గోవక్క! 3 శుభోత్తరముగ గొబ్బున విభుచే 
నీవక్క! సేవ ఫీయుము 
నీ వక్కణ కలిగి రమణునికి6 జిత్తము రాన్‌. 216 


తే. అనుచు గప్పురబాగాలు నాకుమడుపు 
లచ్చకోరాక్షి చేతి కందిచ్చి మిగుల 
నంతికము చేర్చి చేపట్టుమయ్య కోర్కు 
లొదవం గా౭ జేయు నాసామి! యువతిశయము.' 217 


క. అని కన్నియ హస్తాబ్రముC 
దన శ్రీహస్తమునం జేర దాత్సర్యమునన్‌ 
గొని యామాటలచతురత 
మనమున మెచ్చుకొను రసికమణి వేమాటున్‌. 218 


చ. 'కలయంగ మంచిలగ్న మిది గట్టిగ నే గడె లెన్షియయ్యెనో 
తెలిసెద' నంచు నోర్లు. 'జనుదేర ద దే'మని యోర్డు 'నెచ్చెలిం 
బిలిచెద' నంచు నోరు నొకపే రిడి వా రిటు లేం౧ రంద ఆ 
చ్చెలియల వెంటనే సగము సిగరిగెన్‌ దరుణీలలామకున్‌. 219 


ఉ. పంచశిలీముఖంబులును బచ్చనివిల్లును బూని యెక్కుసం 
ధించుచు నిర్వురం బెనంచి నెమ్మి. గరంచుకడంక6 జూడుమీ 
యంచు గవాక్ష సీమ నపు డాయెల తెమ్మెరం గూడి వేడుకన్‌ 
బొంచులు సూడలా. దొడంగ6 బో మకరాంకుండు గాన కుండంగన్‌. 220 


తే. పతియు సతికేలుపట్టినపట్టు విడక 
పెడమజల వామకరమున6 బిజుదు€ జుట్టి 
పట్టి రా నీడ్చి కూర్చుండ. బెట్టె నపుడు 
తొడ తొడయు6 దాయక6 దమిసిగ్గుం గడకు నూక. 221 


. నెజీకొప్పుం గొనగోర నిమిరినయంతనే తళుకులే ముద్దు. జెక్కిలి చెమర్చెం 
దళుకులేముద్దు. జెక్కిలి నొక్కినంతనే వలిగుబ్బచనుంగవ పులకరించె 
వలిగుబ్బచనుంగవ నలమినయంతనే నతనాభినీవిబంధంబు ట్రిదిలె 
నతనాభినివిబంధము నంటినంతనే తను వెల్ల బరవశత్వంబు నొందె 


జై 


బలో గ ~~ OO Ee నా హం మాన ప స ee జ 


రా 


జై 


జా 


తె. నవలం జెప్పెడి దెమి యానవరసికుండు తావిచెంగావిచక్కెరమోవి గ్రొలి 
కుసుమశరుకేళి నేమేమిగుబుతు లిడెనో బాల యెజు6గదు సాఖ్యాబ్ది దేలి యపుడు. 222 


. గాఢాలింగనవిముఖము 


రూఢాంగ స్వేదభరము రుంద్రవ్రీడా 
గూఢాపాంగము నగుచు న 
వోఢాసంగమము కొసంగెం బతికిన్‌. 223 


య. సాము విరిదండవెలి. గమ్మం గమ్మకస్తురిబొట్టు చెమ్మగిల్లం 


దనువున మేల్పూతం తావిమాత్రమె చిక్కం జిక్క చనవ సరుల్‌ చిక్కువడంగ 
నొసలిపై ముంగురుల్‌ ముసరి ముద్దులు చూప జూ పంతకు సొలపు6 జూపం 
జిన్నారిచెక్కులు చెమట. జిత్తడి నొంద నందంద యూర్వులు సందడింప 

తే. నపుడు సమ్మతిం బతివేడ ననంగి పెనంగి లోనుగాకుండియు మృగీవిలోలనయన 
యతని నానందవార్ది నోలార్చె నౌర! కలయికలం గల్లుహరువులకలిమివలన. 224 


. నొక్కి పలుమొనం బలుమొన నొక్క నేర్పె 


నంటి గోరులచే6 గళలంట నేర్పెం 
జొక్కి బిగి గౌంగిలింతల(6 జొక్క నేర్పెం 
జెలువుండు నవోఢంబ్రౌఢంయాం జేసెనపుడు. 225 


. జిలిబిలివలినాలి మొలకతెమ్మరలు కమ్మనిమేనితావుల ననుసరింప 


నలరు6 దేనియ లాని యలరుతుమ్మెదదిమ్ము జంటచూపుల వెనువెంట6 దిరుగ6 
జిగురాకుమేంతల. బొగరొందుకోయిలల్‌ పాటల నీటు వెంబడి మెలంగ€ 

గుల్కు6 బల్కులముద్దుగుల్కు చిల్కల నేర్పు పలుకుల బెళుకులపజ్జ నిలువ 

తే. సతియు6 బతియును నారామతతుల నతుల రతులC బెనంగిరి చతురత లతిశయిల్లం 
దొలుత6 దము నేంయవారలె కొలచియుండు వేడ్కకన్నను మజి వేటె వేడ్క కలదె. 226 


. ఎల మసలి నంత6 గాంతకు 


నెలకొనె వేవిళ్లు పెల్లు నిద్దపుమేనం 
దలతల మని మెయిపూ6తల 
తళతళ. దళుకొత్తం గ్రొత్తధవళిమ దోయచెన్‌. 227 


. కలదు లేదో యనుకౌను కానంగ నయ్యె టెప్పల నలసత కప్పుకొనియెం 


గులుకు6 జన్లుబ్బలు వలు6దలై మెబుC గెక్కె నూంగారుపైంగప్పు నూలుకొనియెం 
జెక్కుటద్దంబుల నెక్కొనె6 దెలినిగ్గు బడలిక నడుపుల6 గడలుకొనియె6€ 
జిట్లూటచెమటలచిత్తడి మెయి నిండె సారెకు నూర్పులు సందడించె 

తే. నరుచి గన్పించె నొకచెల్వ మంకురించె6 దరులుసమ మయ్యె! జిట్టుముల్‌ దజచు మీటె 
మొలచె6 గోర్కులు నెమ్మేన నిలిచె నలంత నెలంత కేర్పడం దొలుచూలు నిలుచు నపుడు. 228 


కుమారాభ్యుదయము 


మ. కలుముల్‌ కన్నుల6 జిల్కుకల్కి మరునిం గన్నట్టిచందాన నా 
కలశాంభోనిధివీచికల్పతరువుం గన్నట్టి యందంబునన్‌ 
గలకంఠీకులరత్న మంత శుభలగ్నం బందు నిం పొందగా 
గులదీపం బగునట్టిపట్టి( గనె దిక్కుల్‌ తెల్విం బెం పెక్క6గన్‌. 229 


క. బుభువిభుసుతునకు6 దనయు౯డు 
ప్రభవించినసమయమున గుబాలున.€ గురిసెన్‌ 
నభమున సుమనివరము 
గుభగుభనినదములు గ్రందుకొనె దుందుభులన్‌. 230 


తే. అపుడు పార్గుండు శుభలేఖ ననుప ననుప 
మానవిభవుండు శౌరి సమానమాన 
వాధినాధథులు కొలువంగ నరుగుదెంచె 
నెలమితోడుత పాండవు లెదురుకొనంగ. 231 


క. హలి సాత్యకితోడం గుతూ 
హలియై తనసరస రాగ నంగనయును దా 
నల బలరిపుసుతునగరికి 
నలబలము చెలంగ నరిగె హరి కడు వేడ్కన్‌. 232 


క. మన్యువివర్ణితుం డల శత 
మన్యుతనూభవుండు లోకమాన్యవిపశ్చి 
న్మాన్యులయనుమతి సుతు నభి 
మన్యుం డని పేరు వెట్టై మది ముదమొదవన్‌. 233 


క. చెల్లెలికిని మజందికి మే 
నల్లునకు ననర్హ్యమణిమయాభరణంబుల్‌ 
వల్లభయుC దాను యదుకుల 
వల్లభు6 డపు డొసంగె బంధువర్గము మెచ్చన్‌. 234 


తే. కువలయాక్షులు పెనుచు మక్కువలవలన 
నేంటంబెరి౧డువాండొక్కపూంటం బెరింగి 
మెల్లమెల్లన శైశవ మెల్ల జార 
నందె యౌవన మారాజనందనుండు. 235 


క మనుమార్గమున భూమి మను మార్గ మంతయు సిరబుది యగు యుధిప్పిరుండు తెలుప 
బాటవవద్వేరిపాటనక్రమ మెల్ల దరవర్షితుండు వృకోదరుండు తెలుప 


Ald 


-_-O 


రంగదుత్తుంగతురంగాధిరొ హ ముద్దండబాహు(డు నకులుండు తెలుప 

సురభిరక్ష కణరకీర్తి సురభిళదిజుండ లుండగు తదనుజన్నుండు తెలుప 

తే. వివిధకోదండ పాండిత్య విలసనంబు తానె తెలుపంగ నేర్చిన తనయుం డెపుడు 
సేవ సేయగ సంతతశ్రీ వెలుంగ విజయు6 డలరారె శాశ్వతవిజయు6 డగుచు. 236 


ఫలశ్రుతి 


క. శ్రీరాబిలు రఘునాథో 
ర్వీరమణుని పేర వెలయు విజయవిలాసం 
బారోగ్యభాగ్యసంప 
త్సారస్వతజయము లొసంగు6 జదివిన వినినన్‌. 237 


ఆశ్వాసాంతము 


ఉ. క్షేళగతైణలాంఛన విజిత్వర శుభ్రయశోవిశాల! ధా 
రాళగళన్నద దొరదరాజినిరాజిసభాంగణా! ఘనా 
వేలగరిష్ణదానపదవీపరితోషి తకాళ గౌతమీ 
చోళ కవిద్విజస్తుతవచోలగ! చోలగమానభంజనా! 238 


భుజంగ ప్రయాతము. అరాతిక్ష మాభ ద్భిదాంచత్కృపాణా! 
నరాధీశ్వరాకారనాల్రీకబాణా! 
స్టిరానందనా రామసేవాధురీణా! 
వీరాజచ్చతుషప్పివిద్యాప్రవీణా! 239 


గద్యము. ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్బ ప్రసిద్ద సారస్వత సుధాసార జనిత 
యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతపయ వినయ ధురీణ సకల 
కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముకాకటక విరాజమాన వేంకట కవిరాజ 
ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందు. దృతీయాశ్వాసము 


విజయవిలాసము 
సంపూర్ణము 


మదరాసు: వావిళ్ళ రామస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌ వారి 'వావిళ్ళ' ఫ్రై పైస్సున ముద్రితము. — 1969 — కాపీలు 2000. 


